TANJORE SARASWATHI MAHAL SERIES No. 78. 
nn అ క 


HEMABJANAYIKA SVAYAMVARAMU. 





BY 


MANNARUDEVA 


HEMABJANAYIKA SVAYAMVARAMU 


(YAKSHAGANA) 


BY 


MANNARUDEVA 
Son of 


VIJAYARAGHAVA NAYAKA 
King of Tanjore 1633 = 73. A. D. 


EDITED WITH AN INTRODUCTION 
BY 


Sri V. SUNDARA SARMA, 
Pandit, Saraswathi Mahal Library, Tanmiore. 


Published By 
Sri 5. GOPALAN, 8.4. 9.౬ 


Honorary 5667818” for the Adminislrative Committee, 
T. M.S. 5. M. LIBRARY, TANJORE. 


1956. 


Price Rs. 1—8—0 


బామాబ్దనాయికా స్యయంవరము 
(య కీ గాన ము) 
మన్నారు దేవవిరచితము 


పరిష్కర్త ! 
శ్రీ విఠలదేవుని సుందరళర్మ, 
పండితుడు, సరస్వతీమహాల్‌ (గంథాలయము, 
తంజావూరు. 


తంజాన్రారు సరస్వతీమహల్‌ 
[(నగంగాలయ నిర్వాహక ప 
గ "రవ కార్యదర్శి యగు 
(శ్రీయుత 5. గోపాలన్‌ ౨.4, 3. గారిచే 
(పచురింప౧ుడినదిః 


1956 
[మూల్యము రో 1=రి-0 





Printed at the 
RATHNAM PRESS, 
MADRAS - |i, 





PREFACE 


This publication is a Yakshagana or Opera in Telugu by 
Mannarudéva, the last prince of the Tanjore Nayak line, who did 
not live to rule after his father but died with his fatherin the 
battle (A. D. 1673) which ended the Nayak line. 


Yakshagana is a dramatic composition in songs interspersed 
with short prose narratives intended for being sung and recited by 
a pair of street-singers. Yakshas are celestial minstrels and hence 
the name Yakshagana is given to such compositions. We have no 
Yakshaganas in Sanskrit. This type of composition appears to 
have been begun by poets and composers in Telugu language dur- 
ing the days of the Nayaks of Vijayanagar and carried by them 
to Tanjore and other southern districts. Yakshaganas in Tamil 
appear to have followed those in Telugu and they go by the name 
of ‘“Charitra Keertanai’’. The famous Nandanar Charitra Keer- 
tanai by Gopala Krishna Bharati is a Yakshagana. 


The present work is called “Hemabjanayika Swayamvaramu”, 
and the theme is that of * Lakshmiswayavaram ”, the wellknown 
episode detailed in almost every purana, namely, the choice of 
Mahavishnu as her Lord by Lakshmi who rose out of the Milk- 
ocean when it was churned by the Dévas and Asuras for obtaining 
nectar. 

The story begins with the request of Devas to Lord Vishnu to 
help them in churning the ocean of milk for nectar. The other 
incidents follow as in the puranic story. The plot however is 
enlarged by including the pangs of separation of Mahalakshmi and 
Mahavishnu after their love at first sight and their eager expecta- 
tion that the choice and acceptance should come off as desired. 
Messengers are sent and each is appraised of the pangs of the 
other. The author has in his version of the story bestowed on his 
own father Vijayaraghava Nayaka, the office of the messenger of 
their Patron Deity to Samudra Raja, the father of Mahalakshmi to 
negotiate the alliance. The credit for the success of the mission 
is also assigned to him. The piece ends with the celebration of 
the marriage. 


The diction of the work is highly elega స్ట L Bpih the songs 
and pieces of prose are of a high cla d import. 


2 


This work is probably the last literary effort of the Nayak 
period in Tanjore ; for, with the author, the line of the Nayak 
Rajas of Tanjore ended. The tragic heroism of Mannarudéva who 
counselled death with honour in a battle whose conclusion was fore- 
gone and himself faced the enemies’ army, marks him out as one 
among the memorable heroes in history. The last incidents of his 
life which ended with his entry into the battle makes his tragic 
end more pathetic. In a fit of anger his father had cast him into 
prison for some reason Which history has yet to find out with 
certainty. Tradition has it that he was believed to have made love 
to his preceptor’s daughter. But this is made improbable by the 
words addressed by him to his father in the form of a stanza when 
he was released to help his father in the battle. 

The Stanza is to the following effect :— 


The Sea which casts jewels beneath (and) 
straws uppermost - Seel. That is its defect: 
(But) a jewel is a Jewel, a straw is a straw. 
Oh! Vijaya Raghava! Lord and Conqueror in combat. 
(Pp. -195 - Oriental Historical manuscripts by William 
Taylor vol. 1D). 

These words point to some political reason rather than a 
private reason as tradition would have it. With all the undeserved 
treatment meted out to him by his father, he has shown uniform 
affection and regard to him as is evident even from this stanza. 


Such a prince with such gifts and such a character will ever 
be a memorable figure both among Telugu scholars and historians, 

The editor of this work, Sri V. Sundara Sarma, our Telugu 
Pandit who has to his credit the editing of a number of works in 
Telugu already, has spared no pains in editing this work with 
a useful introduction. Our thanks are due to him for his valuable 
services. 

Our thanks are due to the Government of Madras for their 
liberal grants which have enabled us to publish this and other 
rare and valuable manuscripts in this library. 

Tanjore, | S. GOPALAN, 
Date: 26-7-56. Honorary Secretary, 
Sarasvati Mahal Library Committee, 


ఉపోద్దాతము 


ఈ హేమూబ్దనాయికాస్వయంవరము తంజావూరు సరస్వతీ 
మహాల్‌ (గంథాలయమునుండి వెలువడు ఆం(ధ(గంథములలో నొకటి. 
ఆం(ధ్రసారస్వతజగ త్తులో న(గగణ్యమైన స్థానము నాక్రమించి మించిన దీ 
తంజావూరు. 16% 17-వ శతాబ్దములు రెండును నాంధుల చరిత్రలో 
ప్రముఖస్థానము నాక్రమించినవి. _ సర్వతోముఖముగ నభివృద్ధింజెందిన 
అంధ్రవాజ్మయము నాం(ధ్రాభ్యుదయమును దశదిగంతములకు. జాటిన 
కాల మది. రాజులు మంతులు గాయకులు, పండితులు, కవులు, 
కవయిత్రులు వారు పీరనక యెల్ల వారును నేకోన్నుఖముగ నాం(ధ్రాభ్యు 
న్నతికై_ పాటుపడి * సెబాన్‌ తంజావూరు ” అనిపించుకొన్న మజపు 
రాని మధురాతిమధురమైన కాల మది. (పబంధములు, ద్విపద కావ్య 
ములు పదములు యక్షగానములు మొదలగు నానావిధ కావ్య 
ని ర్నాణచాతుర్యములో ననవరత సారస్వత వ్యాసంగములతో విసయా 
వహా మగు విఖ్యాతి నార్జించుకొన్న నాయక రొజుల యళోవైభ వములు 
వేనోళ్ల బొగడందగినవి. వారి సారస్వతాభిమానమునకును సారస్వత 
తృప్ణకును మేర్యే లేదు. బహుముఖ మగు నాటి సారస్వత వాహిని 
వోళస్మామాజ్యమునే తన సుధారసాతిళాయితరంగసందోహములతో 
ముంచెత్సినదిం ముఖ్యముగ రఘునాథనాయకుని కాలము (1614-1633) 
నతని కుమారు డగు విజయరాఘనవనాయకుని కాలము (1688-1678) ను 
బీర్కొ-నందగియున్న వి. 


రఘునాథసాయకుండు : 


ఇతడు విద్యత్క-వి, సరసుడు, మధురతమ కావ్యని రా తీయు? 
జోదకుండునునై విఖ్యాతి న్న వాడు. ఇతని కాలములో తంజూపుర 
పరిస్థితి చాల సంకటముగ నున్నట్లును, రఘునాథుండు తన గై. ర్యశ"ర్య 


4 


సాహసములతో తంజావూరును కృతుభయరహితముగం జేసె ననియు 
జరి[తము చాటుచున్నది, పండితుడు కవియు నగు గోవిందదిశ్షి తుం 
డీతని (ప్రథానిగ నుండెను. 


స 


ర్‌ ఘునాథునికృతులు : 


wud 


సంగతసాహిత్యములలో న్యప్రతినూన(ప్రతిభను గలిగిన రఘునాథుం 
డనేక్యగంధముల నికి శ్రంచి విఖ్యాతుం డయ్యను. “ అచ్యుతనాయకాభ్యు 
దయ” మను ద్విపదకావ్యమును రచించి నాయకాభ్యుదయరచనలకు 
మార్గదర్శకుం డయ్యెను, 'నలచర్మిత్ర, రామాయణము, కివాల్లీకిచర్మి త్రము 
మొదలగు కృతు లీతనికృతులలో ముఖ్యములై నవి. ఇతని కృతులు 
కొన్ని లభ్యములు శాకపోనుట మన దురదృష్ట మే, ఇతని పారిజాతాప 
హరణము, గజేంద్రమోక్షము, రుక్టిణీకృవ్ల వివాహాము, జూనకీపరిణ 
యము మొదలగునవి దొరకని కృతులు, ఇదియుగాక అనేక సంస్క 
'తాంధ్రగ్రంధములకుం గృతిభ్రర్త మొ కవిపండితుల: బోమీంచిన రసికుండుం 


రఘునొథనాయకుని యాస్థానక వులు: 


చేమకూర నెంకటకవి, కృష్టాధ్యరి మొదలగువా రీతని యాస్థాన 
మందలి యుద్దండకవిశిఖామణులు, చేమకూర "వెంకటకవి “విజయవిలాస” 
మను రసవత్తర మగు (ప్రబంధమును రచించి రఘునాథభూపాలుని కంకి 
తీముగావించెను. మై(గ్రంధము టీకతోడ ముద్రితమైయున్నది, కృష్ణా 
ధ్వరి నై వమధపారిజాతీయ మను శ్లేమకావ్యమును విరచించి యద్దానికి 
రఘునాధనృపాలుని గృతిభ రగా నొనరించెను, ఇయ్య దీ తంజావూరు 


“a = ఆరాక ానా ఇధి అము... అభా వనాల తా 








125 ఈమూడు (గంధములు ము(దితములు - రెమాయణము, వాల్ఫీకిచరిత, 
ఈ రెండును ఆం్యథసా హీత్య పరిషత్తువారిచే (పదురింపయిడినవి, 


ర్‌ 


సరస్వతీమవాల్‌ భాండాగారమున నున్నది. ఇంకను ముద్రింపంబడలేదు. 
మజీయు రామభ(దాంబ మధురవాణి మొదలగు కవయి(తులుగూడ 
సీతని యాస్థానము నలంకరించిరి.  రామభ్యదాంబ * రఘునాథాభ్యు 
దయ”*మను “సంస్కృత గ్రంధమును రచించి (ప్రసిద్ధిగాంచినది. ఇట్లనేక 


సంస్కృ తాం(ధ్రక విపండితబృ్బృందపోవకుండై. రఘునాధుండు సాహితీభోజుం 
డని విఖ్యాతుం డయ్యెను. 


విజయరాఘవనాయకు.డు : 


సరససంగీత భన స. డగు రఘువాథనాయకుని తర్వాత 
వజయ రాఘవనాయకు.డు దక్రీ శాల రాజ్యసింసోసన మధిష్థించెను. 
బ్రక(ండు 1688-1678 వణకు తంజూపురమును నిరర్లళముగం చాలిం'చెను. 
ఇతని రాజ్యపాలనాకాలమునః దంజాపురము శ తుభయము లేక సమర 
భీతియు లేకయుండినది. ఆకాలమును సరససాహిత్య గోస్థులలో సద్విని 
యోగపరచుచు వచ్చిన దీతని యాస్లానము కుమారతాతయాచా 
ర్యులు, నతేనికి పిదప నతనిపుత్రు+ డగు (శ్రీనివాస తాతయాణార్యులును 
సభామంటప మలంకరించి యుండిరి. తన తండివలె విజయరాఘవ 
నాయకుండు కూడ ననేక కృతులకు భర్త, వివిధకృతుల నిరా తే. ర్రితేండు 
యక్షగానములు ద్విపదలు -చొపదలు మొదలగు వివిధరచనల సాగించిన 
మేటి. తన తండ్రి యగు రఘునాథనాయకుని చరిత్రను వర్ణింపుచు 
రఘునాథనాయ కాభ్యుదయము (ద్విపద కావ్యము) రఘునాథాభ్యుద 
యము (యక్షగానము) అను రెండు (గంథములను రచించెను, ఇదిగాక 
పిజయ రాభువనాయకు(డు పెక్కు (గ్రంథములను విరచించియున్నా (డు. 
అతనికృతి యగ “1 పహ్లాద చరిత్ర ” మను యక్షుగానములోని నీసమాలి 
కలో నతని కృతులు వివరింపంబడి యున్నవి. అద్దాని బరిశీలించినవో 
సీతనిలేఖని యెంతటి మనోహర మగు కావ్యముల నెంత నిరర్ల్షభళము 
సృష్టించినదో స్పష్టము కాగలదు. ద్రితని కృతులతో నీ కిందివి సమూాప 
కాలమున ముద్రితేములై నవి. 


1, భంజాభ్రూరు సరస్యత్రీమహాల్‌ (గంథాలయమున నున్నది, 0D, 541; M. 692, 


6 


1. రఘునాథనాయశకాభ్యుదయము (ద్విపద కావ్యము) 


2 రఘునాధాభ్యుదయము (యక్షగానము) 
రి, విపనారాయణచరిత్ర ( 99 ) 
4. (శ్రీకృవ్ణవిలాసము ( » 


ఇంకను జాల (గంథములు ముద్రింపయబడవలసియున్నవి. చాల (గంధ 
ములు దొరకుట లేదు. ఇతని దొరకని (గంథములలో పారిజాతాప 
వారణము, _పాదుకాసహ్న్మస్రము, ((క్రీమదేదాంత బేశకుల పాదుకా 
సహ్మస్రమునకు తెనుంగు నేత్ర) ఇత్యాది చాల ముఖ్యము లగు నపూర్వ 
(గ్రంథములు గలవు, * రాజనోవా లవిలాసం” బను ఇతని సభామంటప 
ముద్దండు లగు కవి(ప్రశాండులతో నిండి (ప్రకాశించుచుండినది. 
క సాహిత్య రాయసపెండేర ” మను బిరుదంబిను గలిగిన  నాయకరాజ 
శిఖామణి యగు విజయరాఘనుని పార శ ప్రై న విరాజిల్లు శారదాధ(జ 
మోతని సాహితీనె వైసుణ్యమును వైదుష్యుము నతులితకవి తాచాతుర్య 
ధుర్యత్వమును విశృంఖలితకళాభిమూనిత్వముము నమితక్రళాచై దగ్గ ద్ధ్యమును 
దిగంతములకు. జాటుచుండినది. 


విజయరాఘవనాయకుని యాస్థానక వులు: 


విజయ రాఘవనాయకుని యా స్ఞానయునం గవితానె నై పుణ్యమునం 
"బేరుగాంచిన యుద్దండు లగు కవు న! చెంగల్వ కాళకవి, కోనేటి 
దీక్షి తచందు[డు, సురుపో తృమదీక్షి తుడు, కామరసు వెంకటపతి 
సోమయాజి రంగాజవు 3 మొనదలగువాకు ఈ ఎఖ్యులుం 
1. 2, తంజావూరు సరస్వమతీహాల్‌ (గంశాలయమువారిచేం. (బచురిం పంబడినదిం 
సంపొదకులు= (శీనేలటూరి ₹ఎకటరమణయ్య గా దు, ీట ఇంపల్లి నోమకేఖర 
శర్మగారు, 
9, తంజావూరు సరస్వతీమహాల్‌ వారిచే [బచురింపయిడినది. సంపావకీలు - 
(శీ వి. సుందరశర్శ, (శీ అ, మహాదేవళా స్రీ. 


జీ, తంజావూరు సరస్వతీమవాల్‌ (గంథాలయమువారిచేం జర్నలులోం స్రచురింప6 
బడినది. సంపాదకుండు - (శ్రీ విఠలటేవుని సుందరళర్మ, 


చెంగల్వ కౌళకవి : 


బతండు * కేరాజగోపాలవిలాస ” మను (పబంధమును విజయ రాఘ 
వాంకితేముగా నొనర్చెను. చంపకవనమున (శ్రీకృష్ణుడు తన యష్ట 
నాయికలతో సలుపు యఫ్టవిధలీలావిశేషము లిందు వర్లితములు, 


పురుషో త్త మదీకితు(డు : 


ఇతండు “ితంజాపురాన్న దానమహానాఓక' * మును విగచించి 
విజయ రాఘవుని వితరణశీలతను శ్లాఘీంచెను. అము[దైతము, 


కామరసు వెంకటపతిసోమయాబి : 


ఇతండు * కివిజయ రాఘువచందికావిలాన * మనెడి (గ్రంథమును 
(గధించెను ఇది యక్షగానరూపమున నున్నది, అము(ద్రితము. 


కోనేటి దీక్షిత చంద్రుండు : 


ఇతండు * కవిజయ రాఘవకల్యాణ ” మను నాటకమును రచించెను. 
విజయ రాఘవనాయకుని కులగురు వగు శతృ క్రతు (శ్రీనివాస తాతాచార్యుల 
క్రియశిష్యు(డు. ఇతని తండ్రి రామానుజాచార్యులు. విజయ రాఘవ 
కాంతీముతుల వివాహా మిందు. (బభానకథావ స్తువు. అము(దైతేము, 
సంపాదకులు - (శీ నిడుదవోలు ఇంకటరావుగారు, M.A. 
2, తంజావూరు సరస్త్పృత్రీమహాల్‌ (గంథాలయములో నున్నది. 
D. No. 529; M. No. 684, 
8. తంజావూరు సరన్యతీమహాల్‌ (గంథాలయములో నున్నది. 
D. No. 608; M. No. 686. 
ఓ. తంజావూరు నసరస్యతీవుహోల్‌ (గంథాలయములో నున్నది, 
౨. No. 602; M. Ne 701, 


రంగాజమ్మ : 

రంగాజమ్మ విజయ రాఘవుని యాస్థానములోని కోవయి[ తులలో 
ముఖ్యురాలు. ఈమెయుక్క- శృంగారరసతరంగితకవితానై పుణ్యమునకు 
ననితరసాధారణవై. దువ్యుమునకును మెచ్చి విజయరాఘనుం డీమెకుం 
గనకాభిపే.క మొనరించెను ఈమె తండి పసపులేటి వేంకటా[ది, తల్లి 
మంగమాంబ. ఈమెను గూర్చి * ఉపాపరిణయము *) యొక్క యుపో 
ద్ఞాతేమున వివరముగ జర్చింపయలుడి యున్నది, విజయరాఘువుని యాస్లాన 
మున నీమెయొక్క పరిస్టితివిషయమున ననేకవిభిన్నా భ్మిపాయము లుప్ప 
తిల్లి నప్పటికి నాంధ్రకవితాలోకమునకు నాం(ధ సారస్వత (ప్రపంచమునకును 
సీమె నిత్యస్త ్రరణీయురా లగు ఆంధ్రనారీరత్న మనుట నిర్వివాదము. 


రంగాజమ్మ కృతులు : 


1. మన్నారుదాసవిలాసము ((పబంధము) 
2. ఉపాపరిణయము ( ౫») 
లీ, మన్నారుదాసవిలాసము (యశ్షుగానము) 
4. రామాయణసంగవహాము 

క, భారతసం[గహము 

6. భాగవతసంగహము 


ఇదిగాక యీమె రచించిన శృంగారరసము లాలుకు పదములు మొదల 


గునవి దొరకకపోవుట చింత్య మే. 

1. తంజావూరు సరన్వతీమవాల్‌ (గంథాలయమున నున్నది, అము(ద్రితము, శెండు 
(పతులు సెం. D, 218, 214; M. 245, ౨46. 

2, తంజావూరు సరస్వతీమహాల్‌ (గంథాలయమువారి చేం _బచురింపంబడినది, 
సంసౌదకుఃడు- శ్రీ విఠలబేవుని సుందరళర్మ- 

8, 927వ సంవత్సరమున కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తువారిచేం (జకటిత 
మెనదిం 

కీ 5, 6 ఈ (గంథములు దొరకలేదు, 


మన్నారుదేవుండు జ కృతిక ర్‌ శ 


ఇతడు విజయరాఘవనాయకుని కుమారుడు. వై దువ్యువిషయ 
ములలో. బితృపితామవహాుల కీశండు తీసిపోలేదు. “హేమాబ్ఞనాయికొ 
సగయంవరగిమను నీ కృతిని * శృంగారర సగర్భ సందర్భ విభాసురం 9 బుగా 
నిరించి తనవంశపారంపర్యముగా వచ్చు విఖ్యాతిని విశదీకరించిన కవి 
శిఖామణి. ఈతడు తన తం(డ్రితాతలవలనే వితృచరిత్రను విశదీకగించు 
“ విజయ రాఘవాభ్యుదయ ”మను (పబంధమును నిర్తి శ్రంచెను 'హేమాజ్జ 
నాయికాస్వయంనరమున నీ విషయము వ్య కృముగా చెప్పంబడోయున్న ది. 
కాని యీ విజయ రాభువాభ్యదయ మింతవజకు దొరకలేదు. 


చారిత్రకవి శేషములు : 


ఇతం డూత్తమరాజకులమందు. జన్నించి సకలసద్దుణసంపన్ను (డై 
యుండియు దతశ్షీ ణాంధ్ర రాజ్యసింహాసన మధిష్టించని రాజకుమారుడు. 
ఇతడు కొంతకాలము కారాగారబద్ధుండై యుండెను. తంజాపురసా[మా 
జ్యమును మధురచొక ,నాధుని సైన్యములు కబళించుటక్రై తంజూ 
వూరును సమోక్షించినవి. ఆసమయమున నా'సన్ను లందటే నిరాదరణకు. 
బాత్రుం న విజయ రాభఘవనా యకు(డు కారాగారమున నున్న తనప్వుత్రుని 
గారావిము కుసి గావించి యశనితో సమాలోచన జరిపి చొక్కనాథు 
నితో యుద్గమునశే తీర్చానించెను ఆసమయమునం దన తండ్రితో 
గలసి యుద్దమునకు వెడలి తంజూవూళరునమోపమున యుద్దరంగమునం 
దండ్రితోసహా చొక్కనాథునిచే నిహాతుండ్రై వీరస్వర్ల మలంకరించిన 
ఫీరశిఖామణి మన్నారు దేవుండు 


విజయ రాభఘవనాయకుడు సకలసద్దుణోశేతుడును, ఏరుండు 
ధీరుడు నగు తన యేశై_క ఫుత్రుని కారాబద్దునిగాం జేయుటకు. (బ్రబ 
లము లగు కారణము లుండవలెను. మన్నారు దేవుడు కారాబద్ధుం డౌటకు 





1. ామాబ్దనాయి కాస్వయంపరము, కృత్యవతా రిక, కృత్యుపనంహారము 
క విజయరాభువాభ్యుదయాదె ప్రబంధనిబంధన చాతురీథా శేయుండును?? 


10 


పూర్వమే యతనిక్షి చెంగములదాసుం డని యొక పుత్రుండుండినట్లును 
ఏరిద్దజు విజయ రాఘనవుని యాస్థానమునందుండినట్లు “ ఉపాపరిణయము 
మొక్క యవతారికయందు వ్య క్రముగ నున్నది.! ఆస్టానమునం దనతో 
సమానముగం గూర్చుండందగిన యోగ్యతలతో నొక ప్యుత్రుం డున్న నతడు 
సుమారు 15 లేక 20 సంవత్సరముల వయస్సుగలవాండై. యుండవల 
యును. అంతటి కుమారుని గల మన్నారుబేనునికి లిక లేక 40 సంవ 
త్సరములై న నుండును. అట్టియెడ శార్య భి ర్యాదిగుణముల విరాజిల్లు 
మన్నా రుబేవుని గా రాబద్ధునిగాం 'జేయుటకుం (బబలము లగు కారణము 
లుండియే తీరవలయు ననుట యుక్తము, కాని మన్నారు బేవుని చరిత్రను 
(వాయు నపుడు చరిత్రపుట లునిరక్షరము లగుచున్న వి. సరియైన కారణము 
లెచ్చటను చెలుపంబడియుండలేదు. “*కోపోదిక్తుం డగు విజయరాఘవ 
నాయకుండు, తన పుత్రుడగు మన్నారుబేవుని కారాగారమున నుంచి 
నని మాత్రము శులరు (గ్రంథము తెలుపుచున్న ది.2 


తంజాపురనాయక రాజుల చరిత్రమును (The Nayaks of Tanjore) 
(వాసిన (శ్రీవృద్ధగిరీశళ MA; M. Litt, L.T, గారును నీ విషయమున 
"నేమియు. 'దెలియుట లేదని (వాసియున్నారు. కాని foot note లో 
శ్రీ నరసింహాలు నాయుడుగారి దశ్షి ణయిండియా చరిత్ర (రెండవ భాగము) 
నుండీ మన్నారుబేవుండు కారాబద్దుం డొెటకుం గల కారణముగా నీ[క్రింది 
విచితకథ నుదహారించియున్నా రు, 

1. కక మహిత పభావుండగు మన్నారుబేవుండును తతయళోధనుండగు తౌతభునుం 
డును రంగద్దుణవిలాసుండగు చెంగవులదాసుండును మొదలగు నిఖిలజన 
మి(త్చులైెన ఫు్కుతులును, నిరుపమచరి(త్రపవిత్రులైన పో(తులును 9) 
రం-గాజమ్మకృతి యుహెపరిణయము (పథమౌశ్వాసము, పుట-రీ. 


2. ‘That in a transient fit of anger he had put irons on his son 
Mannarapa-Naicker, and he confined him in prison.’”’ Oriental 
Historical Manuscripts by William Taylor, Vol, Il-page 195. 


11 


“మంక్రియగు గోవిందదీశ్ని తులయొక్క. కుమా లో నొక్కేను 
మన్నారు దేవుండు (పేమించెను ఈ విషయమును గోవిందదీశ్నీ తుండు 
విజయ రాఘనుని దృష్టికి తేగా కోపోద్రిక్తుడైన విజయరాఘనవుండు 
మన్నారు దేవుని జెజలో నుంచెను!” పై పంక్తులను జూచినదే యడెంత 
యసంగత మైన విషయమో యెల్లరకు తెలిసినదే. గోవిందదీశక్షి తులు 
దాడాపు అచ్యుతనాయకుని కాలములోను రఘునాథుని కాలమున నారంభ 
దశయందును నున్నట్లు చరిత విశదపరచుచున్నది. శర్యాత నాస్టాన 
మును కువమూరతాతయావార్యులు (క్రమముగా (శ్రీనివాసతాతయాచార్వు 
లును నలంకరించిరి.  విజయరాఘునవుని కాలమున గోవిందదీశ్నీతుచబే 
లేనప్పుడు మన్నారుదేవుని జెజనుంచుట కతండు కారణ మగుట దురూ 
వ్యాము, గోఏందదీశ్షి తుల వంనమే విజయ రాభుననాయకుని కాలమున 
తంజావూరులో నుండిన దనుటకూడ సందేహాస్సదమే. ఒకవేళ నా 
సమయమున గులగురువు, మంత్రి యాస్థానపండితుఃడు సమస్తము నగు 
(శ్రీ శ్రీనివాస తాతావార్యుల కుమాన్తైలలో నొకతెను మన్నారుటేవుండు 
వరించి యిట్లు దుగ్గతిపాలాయ ననుట యుక్త మగునేమో ! కాని యీ 
కారణము లన్నియు నమ్ముందగినవిగం దోచుటలేదు. విజయరాఘవ 
నాయకు. డంతీటివాండు స్వల్ప కారణములను బెద్దచేసికొని విమలయళుం 
డును శెర్యనాహసో వేతుండును నగు మన్నారుబేవుని జెజబెట్టి తన 
వంశగారమును మంటగలుపునా ! దాని శేవో రాజకీయము లగు 
కొన్ని ముఖ్య కారణము లుండక తప్పదు. ఆచవోటనే చరిత్ర మానము(ద 
వహించుచున్న ది, మన్నారుదేనుడు చెజనుండి విముక్తుండుకాగానే తన 
తండ్రిని జూచి యీ [క్రిందివిధముగం బల్కె నట = 


1. ‘‘The reason ior his imprisonment is not known. Tradition 
has a tanciful story to tell. It says that he advanced his love 
to one of the daughters of Govinda Dikshita and when this 
was brought to the notice of the Nayaka by the minister 
himself, he ordered him to be put into prison’ (The Dakshina 
India Charitram by Narasimhalu Naidu Vol. II) The Nayaks 
of Tanjore by Sri V. Vridhagirisan M.A; M. Litt. L.T; 


ఉట 


క, మణి గిందుపజుచి జలనిధి 
తృణముక బైనుంచె నతనిబే కొదవ సుమో ! 
మణి మణ్‌యె తృణము తృణ మే 
రణవిజయదిలీప ! విజయ రాభువభూపా! ! 


వై పద్యమును విన్న చే యపారప గత వాత్సల్యా(క్రాంతుం డగు విజయ 
'రాఫఘనుండు మన్నారు బేవుని గాలోలించుకొని తన యానందబాప్పాంబు 
ధారలతో నతని నభిపిక్తుని గావించె నట. “పై విమయములను బరిశీ 
లించినచో మన్నారు బేవుని నిమృ్మళంకతయు నతండు కారాబద్ధుం డగు 
టకు కొన్ని రాజకీయము లే కారణములుగ నుండవచ్చు ననుటయు "స్పష్టము 
కాగలదు “హే పామాజ్ఞనాయికాస్థయంవర ” మను నీ (గ్రంథమును 
నితండు కారాగారమున నుండగా రచించెనని నానుడి. మనకు దొరకని 
‘ విజయరాఘవాభ్యుదయము ” నటుంచి యీ హేమాబ్దనాయికా 
సయంవరమును బరిశీలించినను గూడ సీమన్నారుబేవుం డెంతటి విత్చ 
భ క్తిగలవాండో విశదము కాలలదు ఇట్టి తంజాపురాం(ధనాయక రాజ్య 
సింపాసనము నధివ్యించని రాజకుమారు(శును మహిత(పభావుండును నగు 
మన్నారు దేవునికి. జక్మిత్రయందును నధికషప్రాధాన్యము లేకపోవుట 
చింత్య మే, 


హేమాబ్దనాయికాస్వయంవర ము: 


ఈ(గంథము తంజావూరుసరస్యతీమహాల్‌ (గంథాలయమున నున్న 
తాళప(తాత్శకమైన (గ్రంథము. వై (గ్రంథము సవివిరణ సూచీపత్రము 
(The Descriptive catalogue of Telugu Manuscripts in the Tanjore 
Maharaja Serfoji’s Saraswathi Mahal Library, Tanjore) నం దీ క్రింది 
విధముగ వివరింపంబడియున్న ది. 





= Oriental Historical Manuscripts by William Taylor, Vol. II 
Page No. 195. 


1s 


674 హేమాబ్దనాయికౌస్యయంవరము (మన్నారు చేవుండు) 


M. 675; 527293; L-40; మార; 6. 960. 


Beginning 
End (ఈ మూండును (గమముగ నివ్వంబడియున్న వి, 
Colophon 


Subject :--- హేమాజ్జ్ఞనాయికాస్వ్వయంవరముః మన్నారు కొలు 
వుండగా నొకనాడు ేవతలు వచ్చి వానితో సముదవుధనవిషయము 
విన్నవించిరి. మన్నారపుడు వెడలి పాలమున్నీట బుట్టిన యమృతంబు 
'జేవతల కొసణి సముద్రుని కన్న యగు రశ్తాబ్జ్బ యను నాపెను వివాహ 
మూజెను, ఈకధ యిందు వర్ణి తము, 


Remarks “== సమ(గ ముం (వాత చ నగ_నిదిం తప్పులు లేన. 
శేధిల్యంగ ంధపాతములు కోను. 

This work is Hémabjanayikaswayamvaramu by Mannarudéva 

the son of king Vijayaraghava Nayak. The author refers herein 


to another production of his Vijayarighavabhyudayamu, which 
is however unfortunately lost to us. 


మన్నారుడేనుడు తనతండి యగు విజయరాఘవవాయకుని 
యనువుతిని సీ(గ్ర0 ధ ము ను శృంగారరసగర్భసందర్భవిభాసురంబుగా 
రచించ నట. ఈ మధురశృంగార కావ్యము యతగానరూపమున నున్నది. 
తొలుదొ_ల్ప “మన్నారుగుడి” యను చంపకారణ్యవ్నే[త్రమున వేంచేసి 
యున్న తమకులదైవ మగు (క్రీరాజగోపాలస్యామి దేవి చెంగమలమ్మ 
యొక్క (ప్రార్థన. తర్వాత సంపదాయానుగతముగ నందజి సమస్కా-రా 
నంతరము (గ్రంథము (ప్రారంభింపంబడినది. 


కథాసం(గహాము : 


దక్రీణచ్యారక (మన్నా రుగు డి) యందు (శ్రీ రాజగోపాలు(డు 
పడియాటు'వేనురు చెలువలు గొలువ గొలువై యుండి సంగీతనాట్యాదిసకల 
కావి శేషములయం దాస కుడ యుండ నజుండు మొదలగు దేవతలు 


ఎ 


వచ్చి శ్నీ రాబ్దీని మధించి తమ కమృతమును బంచి3 పట్టు మని వేడిరి. వెంటనే 
వారితోయహాడి రికో పాతు శ్రీ రవారిధికడ “కే దానన్రల రక్పించి 
వారిని సెన్నుద్దుకై వ్నీరసము[దమును మథింప నియమించి మందరధరా 
ధరమును గవ్వపుంగాండగాం జేసి వాసుకిని దరిగ్యతాడుగా నేర్పజచుట, 
'చేవడానవు లట్టహాసములు జేయుచు. బాలసము[ద్రమును మధింప 
నందుద్భువించిన పోలాహలమును జర మేశ నరుడు కబలించెనుం తర్వాత 
పారిజాతము ఉవై బ్రశ్ళ్రువము కామ భేనువు చంద్రుడు కల్పవృక్షుములు 
చింతామణి అమృతకలశము కౌ స్తుభమణి మొదలగునవి శ్లీరసాగరమున 
జనించినవి. అచేసమయమున నాపాలసము[దమునుండి చెంగమలమ్మ 
యవతేరించినది. (శ్రీరాజగోపాల స్వామి చెంగమలమ్మాయు. బరస్ప్సరము 
మరులుకొనుట్క అమృతమును పంచుకొనుటయందు బేవదానవులకు 
సంభవించిన వాగిగవాదమును బరిష్కురించి యమృతరసమును నమరులకుం 
బంచి3 పెట్టి దై తేయుల వంచించుట క్రై (శీరాజగోపాలుండు 'మోహీనిమొ 
వ, యమృత మును నాది తేయులకు నిచ్చి దశ్షి ణద్వారకాపురంబు జేరుట, 
హేమాజ్ఞసనాయిక విరహవేదనచే మిగుల తపించి భూపవతి యను చెలిని 
మన్నా రువద్దికి రాయ'బార మంపుట్క (శీరాజగోపాలుం డామెను స్వయ 
వరమున బరిణాయమాడుటకు సము శ్రతీంచుట, మం స. స 
కులు విరహవేదనాసంతప్తు లగుట, ఆసందర్భుమునం దంజాపురాధీకఘుం డగు 
విజయ రాఘవుండు మన్నారుదర్శనమునశకై వచ్చి యీతని విన్నదనంబు 
నకు గారణ మడుగ వివరముగా 'బెలివి (శ్రీరాజనోపాలుండు చెంగమలా 
చవికిని తనకును వివాహము జరిపింపు మని కోరుట్క విజయరాఘవనాయ 
కుడు సమ్ముద్రరాజువద్ద కరిగి హేమాజ్ఞనాయి కా రాజగేపాలుల వినా 
పాము నేర్చజచి వివాహము జరిపించి వారి యను(గహమునకు బాత్రుం 
డగుట మొదలగు కధాసందర్భము లతిమనోవారముగ వర్షి తేములు, 


వైశిష్ట్యము = విశేషములు : 
ఈ హేమాజ్ఞనాయి కాస్యయంవర మించుమించు తంజూపురాం(ధ్ర 


నాయకరాజులకాలములో నాంధ్రభావ చెందిన యభివృద్దియొక్క- పరా 
కాష్టను చెలుపునదిగా జెప్పనొప్పును, మన్నారు దేవునితో తంజాపుర 


కేర్‌ 


నాయకరాజ్య మంతరించినశ్లే. తర్వాత మహారాష్ట్రల పరిపాలనను 
వచ్చినది. ఇతని కృతులలో. గూడ నిది రెండవదియు గడపటిదియు 
నగును. ఈ కృతియే తంజాపురాంధనాయక రాజు లాంధభాసషూమత ల్లి 
కగ్సించిన (గంథకుసుమూంజలిలోని కడపటి పుష్పము, (గంథములోని 
కొన్ని విశేషముల గమనింతము-ా 'దేవాసురయుద్ధము, సమ్ముదమథ 
నము, అంద పూర ఏవస్తును లుద్భవించుట, కల శాష్ట్రకన్యావిర్భావన్సు ఆమె 
(బ్రీవిమ్షుమూర్తిని వివాహమాడుట ఇత్యాదిసంభవము లెక్కడ ! విజయ 
రాఘవనాయకుని తంజూపురాం(ధ్ర రాజ్యపరిపాలనాకాల మెక్కడ ! చెంగ 
మలారాజగోసాలకుల వివాహమునకు విజయరాఫఘునుండు మధ్యవర్తి 
యగుట యెంత యసంభవము, కాని యిట్టి యసంఛావితసంభవములను 
గూడ సుతలితముగం జిత్రించి రసికుల రంజింపంజేసిన మన్నారుటేవ 
నాయకుని నై పుణ్యము (ప్రళంసార్ష్హము. 


పై విధముగ నపూర్యచి.త్రణమున సీతనిలేఖని (ప్రసరించుట కీతని 
కుల చెవ మగు (శ్రీ రాజగోపాలస్యామియందును దనతండ్రి యగు విజయరా 
ఘపనాయకునియందును దనకు గలిగిన విశృంఖలిత భక్ష్యా వేశవివశత యే 
కారణముగా చెప్పనొప్పును. విజయరాఘవనాయకునిచే రచింపంబడిన 
* ఓ[పనారాయణచరి్యత్ర * మందును సీవిధముగ నే యసంభావితకల్పన 
యొకటి గలదు. ఆ (గంథక ర వజయ రాఘనవుండు (గ్రంథప్రతిపాద్య మగు 
విప్రనారాయణుని విచారణచేయు సభ కధిపతియు విజయ రాఘనవుండే, 


శైలి: 

నాయక రాజులకాలమునాéి యాంధ్ర భాబాభినృద్ధికి నాటియాం(ధ్ర 
భాపామతల్లి యొక్క. బహువిధవిలాసములకు సీ హేమాజ్ఞనాయికాస్యయం 
వర మొక యుదాహారణము కాంగలదు. పదము బతిసరళములు, కాని 
శ్రావము గంధీరము. సంభవము లతిసంకటములు, కాని మనోహరముగ 
వర్మితములు, జాను తెనుంగు పదగుంభ నతో శృంగార ర సతరంగితక థాసందర్భు 


మే 


ముతో నిట్టి మనోహరకావ్యఖండమును సృష్టించి కవిళావైశీక్ట్యమును 
చాటిన మన్నారు బేవనాయకు. జాంధపాఠకలోకముచే వేనోళ్ళంబొగడం 
దగినవాండనుటలో నత్యు కీలేదు. జాను తెనుగసయొక్క- సంపూర్ణ వికాస 
మును నాటి శృంగారహాస్యాదిర సగర్భిత కావ్యానుభూతిం గోరువారికిని 
నీ హేమాబ్దనాయి కాసయంవర ముక యనితరసాధారణ మైన వందు. 


పరిష్కరణము ; 


ఈ సరస్వతీమహాల్‌ Uf ంఛాలయములోని ౪. 675; ౨. 674. సంఖ్య 
గల యీకై క తాళపత్ర పతియే యీ ము(ద్రణమునకు మాతృక (వాత 
చక్క-గను శుద్దముగ నుండి తప్పు లధికముగ లేకుండుట పరిమ్మ్క-రణమున 
కధికముగం దోడ్పడినవి. మాతృకాగతములగు పాఠములు దిద్దంబడిన 
చోట్ల యథావమాతృ'కాపాశములు (క్రింద (foot note) నివ్యంబడియున్న వి, 
ఇట్టి య పూర 0 మగు (గంథమును బరివ్మరింప నన్ను నియమించినందులకు 
సరస్వతీమహోల్‌ (గ్రథాలయనిర్వాహకసంఘు గౌరవకార్యదర్శి యగు 
(శ్రీయుళ యన్‌. గోపాలన్‌, క 4: BL: గారికి నా మనఃపూర్వకాభివంద 
నముల నర్పించుచున్నాను, తెలుగు ముదణమునందు. బరిపూనర్తానుభ 
వము గల “రత్నం (పస్‌ నంద్మీగంథము ము[దింపంబడుట ముదావహము. 


శుభమస్తు. 


సరస్వతీమవాల్‌ _(గంథాలయము, | 


తంజావూరు. 16-7-1956 విఠలదేవుని సుందరళర్మ 


శ్రీరస్తు, 
శుభమస్తు, 


హమాబ్దనాయికా స్వయంవరము 
(యక్షగానము) 
మన్నారు దేవవిరచితము 


పన్న 
న్మః శ్రీకమణేసముజ్జ అంభమాణకటాక్ష 
హారమణీలసద్భూరి వత్త ! 
వారాచమత్కార వై భవ(పదనామ ! 
మా రాండమండలమహితధామ |! 
మాణిక్య కేయూరమండిత భుజదండ ! 
చాణూరగర్వశిశ్రైప్రచండ | 
తంజాపురాధిప_స్తవనీయచారి(త్ర ! 
కంజాతప(త్రసంకాశ నేత్ర ! 


గ్‌, ద్యారకాధీశ ! కాంచనవననివేశ ! 
పాకరిపుమి(త్ర ! చంగమలాకళ్లత్ర ! 
మము గటాశ్లీ ౦చి శుభలీల మనుపు జూల 
రాజగోపాల ! రాధికారతివిలోల |! 


పరాకు స్వామి ! 
ది. (థ్రీరాజగోపాల ! జితీదై త్యజాల | 
నారద స్తుతిలోల ! నననీయలీల ! 
ఫ్రల్లాంబురుహానే, త్ర ! పుణ్యచార్మిత్ర ! 
ఉల్లనన్నణివేత్ర ! యుర్వీకళత్ర | 


పేమాబ్దైనాయికాన యంవర ముం 


బాణెబెసహాువిజాూర | పర్వతోజ్రార ! 
వేణుగానవిహార ! విబుధవుంచార + 
-కాలియముద భంగ ! ఖునకృపాపాంగ |! 
సీలవర్ష ! శుభాంగ ! నిగమాంతరం౫ ! 
రాక్తాబ్బవల్లీశ ! రవ్యు(పకాశ ! 

ఛభ కృచితనివేశ ! భానుసంకాశ |! 
నారీమునోహోరి ! నవ్వశ్శ్ళంగారి ! 
కారుణ్యగుణపోరి 1 కాన్తుభాధారి ! 
గజరాజసలంరతక్ష ! కంసవిపన్ష్మ ! 

విజయ రాభును చేవ ! వినుత పభావ ! 
నీ పట్రపట్రైనై నెగడిన నన్ను 
జేపట్టై రక్షించు చండలంకార ! 
కనకాంబురవావల్సి కాంతావుతల్లి ! 
నను గన్నతల్సి 1 యానత కల్పవల్లి | 
కడలి-రాజుకువమూారి ! కలివుమిటారి 1 
వెడవిల్లుగన్న మ్మ 1 "వెలలేని సొమ్ము 1 
తళుకు బంగ రుబొమ్ము శే తావులరెమ్మ { 
చెలువవున్ననికొమ్ము చెంగమలమ్మ ! 
నిరతంబు భావింతు నిన్నె నేవింతుం 
గరుణమిోరలో నన్ను కడు గటాకవ్షింపు 
హవాదిదళనాయి ! సర్యాభీహ చాయి | 
పరమై ప్తవధుర్య ! పావనచర్య ! 
నూ([తవతీనాథ ! సుగుణసనాథ |! 
చితణూారిత ! యా(శితపద మిత | 
కరమున రాణించు కనకవే[తమున 
దురితంబు లన్నియు దొలలగింపవయయ్న ! 


మున్నా రుచజేవవిరచీతము 


వ అని వినతు లొనర్చి యనంతగనరుడుల  కనంతనవుస్కా 
రంబు లాచరించి పంచా స్ర్రుజనకుని పంఛాయుధంబుల 
నుతించి, వన్నెమోారం బన్ని ద్దరాళువారుల నిత్వసూరుల 
నారాధించి యాదివుకనవుల నాదరించి కుకవిలోకంబు 
నిరాకరించి యతులితాళ్చర్యతపశ్చర్యు లగు శత(క్రతు 
(శ్రీనివాస తా తాచార్యులకు గంభీరసూ కూల సంభావన 
మోర నమస్కరించి నిజవంశక రయ బా ర్భకెక్కు- చవ 
భూభరను గీర్తించి తనదు (పవితామహుని మహో 
మహూుని పీరవై వ్లవసార్యభాముని యచ్చుతాళ్లారుల 
నభినుతించి తనదు వితామువుని యభినవభోజుని రఘు 
నాథజననాధబికౌాజుని సన్ను తించి శాశ్టతె శ్వర్యంబున 
వెలయుచు విశ్వవిశ 0భరాచ(కం బాచంద్రతారార్క_ం 
బుగా బాలింపుచు చాల వర్ధిల్లుచున్న తనతండి యగు 
వజయరాఘవభూపాలచందుని యుదారపదారవిందంబు 
లకు వందనంబు గావించి యతని యనువుతి గాంచి 
"పాచ్చుగా వెలసిన యల చినచెవ్వయాచ్చు తాధిప (పపౌ 
(తుండును రఘునాధజనాథపొతుండును విజయరాఘవ 
భూపాలక(ప్రియపుతుండును రాజగోపాలశకాంబికాగ ర్భ 
కలశజలధికువలయ మి(తుండున్కు అతులకనకతులా(పముఖ 
నిఖలమహోదానదీక్షాూభురీణుండున్కు అనేక్నాగవార్నపతి 
స్థాపన ప్రవీణుండును, విజయ రాఘవా భ్యుదయాది (ప్రబంధ 
నిబంధనచాతురీథా రేయుండును, అతులితవితృభ క్రిగురు 
భక్రిభాగ ధేయుండును మహితానుభావుండును నగు 
మస్నారుదేనుండు భువన స్తవనీయంబుగా వావణించు 
శృంగారరసగర్భు సందర్భవిభాసురం బగు హేమాజ్ఞనాయికా 
స్వయంవరం బను నాటగంబునకు కథాసంవిధానం బెట్టు 
వలెను, 


హేమాబ్ఞనాయి కాన్యయంవరము 


ద్య. వరకవీం(దులు మెచ్చ వసువముతిమోంద. 
దిరవముగు నమరావతీపురం బన 
బాగన నెజదంటపంటనాలంటి 
(నా 2) 
సె గోవరతనాల పదకం బనంగం 
లాలా 


దట్టంపు మెజుంగునిద్దపు టద్ద మనలో 
(బజలకు కన్ను లపండువుల్‌ సేయు 
గుజరాతిశంపురాగుంపు రాణించు 
మెచ్చులగోడల మేటికిరీటి 

పచ్చల మేడల బటువునీలంపు 
నిగరాలకోటల నిండువెక్కుడపు 
మగఆాల వేటల మూనిక్రంబులను 
దీరినపీదుల6 ేజంబుచేత 

మోారిన జోదుల మేలి!కడాని 
తేరులచేత మున్తీదైన మస్తు 
గారులచేత చొక్కపు విరిచేన 
కొల(కులకెలకుల కొత్తనెత్తావి 
కలువలచలువల కలికిరాచిలుక 
పలుకులకులుకుల పటువిరభటుల 
కలుములబలుముల కవిబుధో తృముల 
మాటల తేటల మరులుబుట్రించు 
బోంటులనీటుల పొలుపొంద రాయ 
బారులబారుల (బహ క్షులెన 
పారుల పౌరుల భాసురం బగుచు 


be కడాణీ, 


వం 


వం 


మన్నా రుదేవవిరచితము 


జగతీనతీమణిచరణనూపురము 
గగనపరిస్సురత్క_నకగోపురము 
శరధికన్యావిలాసముల చా౭పురము 
ధర నొప్పూ దవత ణద్యారకాపురము. 


ఆరాజధాని చాలించు వేయంచుల కె దువ దాల్పు విజయ 
రాఖువుపాలివేల్పు కే న్నెలకన్ను దోయివెన్నె లపులుగుల 
వలవీంచు కలువల రేండు కరుణారసము వెదచల్లు కడకంటి 
మూాపులవా(డు రాధావధూ మోపహానలీలుండు రాజగోపా 
లుండు చెలునవుమోర పదియాబు వేవురు చెలువలు గొలువ 
కొలువుకు వచ్చె నట యెటువలెను 


పదం - మధ్యమాది = ఆది 
కొలువుకు వచ్చెను గోపాలచేవుండు 
చెలువైన రతనాలకొలువు కూటము జేర 1 
బంగారుచాయల “బాగుమోారిన యట 
చాంగోలు కంగేల చెలువుగా బటి 
రంగుగా శిగను సంపంగిసరులు జుట్టి 
ఫొంగుచు హాాయిలుగా బురుసారుమాలు గట్టి. లి 


-ఈదారి రాజగోపాలనౌరి చెలువుబొంగార కొలువుళింగా 
రవైం పదాజువ న్నెబంగారు కొలునుకూటంబునకు వచ్చి 
యందు చెన్నొందు వినూత్న నవరత్న సింహాసనంబు చేరి 
చెలువుమోరి _సుళువుపట్టుగ ద్దియహై గూర్పుండి యిరు 
గడల  పదియాటబువేనురు చెలువలు గొలువ నొక్క 
చక్క-ని కొమ్మను చొక్కపుమాటల చేలింపుచు నొక్క 
జకళావగుబ్బెతకు పుక్కి-టివిడెము బాలింపుచు నొక 
ముద్దులగుమ్నుసుద్దులకు అసొకు_-చు నొక యిందుముఖు 


వః 


వం 


హేమాబజ్ఞనాయికాస్థయంవర ము 


మూావివిందుశై మొక్కు-చు నొక్క మిటారిచెక్కిలి గోర 
జీరుచు నొక జవ్వనితో నవ్వుచు సెరజీరుచ్చు ని త్వెబంగున 
శింగారలీలల చేలుచున్న. బంగారుమున్నా రు తన చెంగట 
నున్న యొక యంగనను జూచి యే మనుచున్నాండుం 


గోపాలుని మూట :- రావె ఓ బరాబరి ! మననాటకళాల 
లోని చిరుదుపా(తను రవ్పించ వే, 


ఒరాబరి మూట 3- ఓస్వామి! ఆలాగే త్రో డికెచ్చేనయా! 
అని పలికి యాచెలువ బిలువ నయ్యంగజజనకుని ఇంగ 
టికి సంగీత మేళంబుతో నొక యంగనామణి వచ్చె నట 
యటువలెనుం 

దరువు - బిలహరి - ఆది. 


సంగీత మేళంబు జత జేసుకొని యొకతె 
శృంగారనాయకుని చేర వచ్చె నపుడు. 

ఈరీతి చేరి యా నారీతిలకం బాకనకవనవిపోరునకు 
జోహారు జేసె నట యొటువథఠెను. 

మొక్కేను మొక్కే నయా చక గానిమన్న ! 

ఇక్కొ-రణి మొక్కిన యక్కనకాంగితో చక్కని మన్నం 
డే మనుచున్నా (డు. 


స్వామి మాట రావే ఓబాలిక ! బఇంచుకనేపు పదశేళిక 
వినుకించుమా. 
స్తవ అంత క్రాటిక ee 


చాలి యాజేవూ ట ;-- ఓీస్యామి ! మహాభాగ్యము, ఆలాగే 
నేర్చిన యట్లు వినిపించే నయ్యా! 


వం 


వున్నారు దేవవిరచితము 


అని వుందలించి యాశిందలిరుంబోణి కునుమాంజలి 
యొన౫ నట యటువలెనుః 


— శేలిక వినువించే పాత చదివే శ్లోకం ఫా 


“ రాజగోపాయ విజయ రాఘవాభీష్ట దాయినే 


వం 


వం 


"రాజద్గుణకలాపాయ రచయే కునువూంజలిం * 


ఇవ్విధంబున నవ్వధూటి విరచితకుసుమూంజలిమయై రంజిలి 
యాకంజలోచనుని యొదుటజేరి యుదుటుమోరి దరువుల 
పహారువుల పాటలనీటుల పలుకులకులుకుల కన్నులసన్నల 
వన్నెమోారి. కొంతసేపు వింతకోపులయేవుజూపునై పుణి 
గనువించ పదశేళిక వినువించె నట మెటునవెను. 


పదం - తోడి - - ఆడి 


వలచినదాన నంటా నావాదునసేసేవ్ర 

చెలువమన్నారు మొ్కీరా చెలిమితో నన్నే లుకోరా 1 
సారె వేడుకొన్నా రాక చలముసేతురా యిందాంన్‌ 
శాళశార ! నాషపె దయలేక యలయించే వేపు పరాకా 2 


అఇటువలె నటించిన యల సపాటలగంధియాటపాటలకు 
మెచ్చి యెంచదస రతనంపుసామ్ములు కాంచనాంబర 
ములు చాలించి లాలించి నారీముణులతో "వేరోలగం 
బుంజె నట యమెటువ లెను. 


ఈ చెలువున నిండుగొలువున నుండు చిలువఖాణంపు 
కంఖాణంపు “తేజి సెక్కు జేజేవజీరుసమ్ముఖమ్మునకు 
సమ్ముదమ్మున నవసరమ్ములవారు వచ్చి రట యెటువ లెను. 


న 


వం 


వ 


వం 


హేమాబ్దనాయి"కొ స్యయంనరము 


దరువు ఆ ముఖారి బూ రూపకం, 
బంగారువున్నా రు చెంగటికి వచ్చిరి 
భాంగుచు నవసరమ్ముల వార లపుడు. 


ఈ రీతి జేరిన యవసరములవా రానవసరోజూక్షునితో 
నవసరోచితవా ర్హల చే మనుచున్నారు. 


అవసరాల మాట :- స్వామీ ! "బేనాధిబేవ ! పరాకు! 
"తామరవూలిమొదలై న చేవతొ 
ద్‌ళులు దేవరసమ్మ్హుఖమ్ము ణి పొడ. 
గనం దలంచి వచ్చి కా-చుక 
యున్నారు స్వామిచి తృం. 

గోపాలస్వామి మాట ౩. ఆలాగే నాన్ని రప్పించరోయి 1 


అనిన విని వారు బిలువ చెలువవుర జలువవున్నని 
కొలువునకు నలువమొద్నలై న తెజగంటిదొరలు వచ్చి రట 
'యెటువ లెను. 


దరువు = సారంగ = ఆది, 
జలజభవుండాదియా సకల చేవత లెల్ల 
చెలువమన్నారు కొలువుకు చేర వచ్చి రపుడు. 


ఇవ్విధంబున వచ్చిన యవ్వేల్పువజీరు లాజగద్లురువుకు 
హరువుగా మొక్కి రట యెటువలెను. 
దేవతీల మాట సా మొుక్కేను మొక్కేమయా 

చక్కెర విల్తునిం గన్న సంపంగిమన్న |! 
ఈ చందంబున వందనంబు లొనర్భు నరవిందభవపురంద 


'రాదిబ్బందారకప్‌రుల వేరు వేర జూకి కటికనారు వారివారి 
చేరుషింప్పు లెచ్చరించి రట యెటువ లెను, 


స 


వ 


వున్నారు బేవవిరచితము 
జాజర కటిక వారు చదివే పద్యం :- 
పర మేష్టి. యదె నికు (పణతు లానశ్చేని 
రాజగోపాల ! పరాకు చేవ! 
సం[కందనుండు నవుస్కారంబు చేనేని 
రాధికాలోల ! పరాకు చేవ! 
హవ్యవాహనుండు సీ కంజలి గావించె 
రాజీవచేత ! పరాకు చేవ! 
దశ్షి ణాధీకుండు దండంబు సెట్లని 
రతిరాజ జనక ! పరాకు దేవ! 


వై బుతుండు నీకు సల్లా మునర్చె చేవ! 

వరుణవాయుకు బేరులు వందనములు 

వేసి రీశానముఖ్యు లై వెలయ సురలు 
అనూ 

పీకు "మెొుెక్కె-ద రయ్య ! పరాకు చేవ! 


అని కంచుకులు విన్నవింప మన్నారుసామి వేలుపు 
మన్నీల మన్ననమోర చేసన్నల నుచితరత్న ఖచితవీఠ 
ము ల గూర్చుండ నియమించి దయమిం-చచి మంజులకటాశ్తు 
విలాసంబుల మందపహోసంబుల  గారవింపంగ నుప్ప్బొంగి 
వారలలో తడ్దయు పెద్ద యగు విరించి హరిం గుణించి 
యే మని కొనియాడుచున్నా (డు. 


జయ 'రాజగోసాల ! జయ రవూలోల ! 
జయ -చంపకనివాస ! జయ చారుహోన | 
జయ రుకిణీనాథ ! జయ దివ్యబోధ ! 
జయ సత్యసంకల్ప ! జయ భోగితల్ప ! 


10 


వం 


వం 


హేమాబ్ద్బసాయికాస్వయంవరము 


ఆనారదసనందనాదిమూానులకు 
మానసపిధిసమాధిమార్లమున 

జక్క-ని చక్కని చిన ]!యుమూా రి! 
మొక్కే-ము మోసపదాంభోరుహాంబులకు 
కదిసి ని సముఖంబు గాంచిన యపుడె 
కొదవలు దీర మాకోర్ము. లీడేక 

ష్ష్‌ కసాధ్యం బేబి ? నేడు మావునవి 
చేకొని రక్షింపు చెలువమున్నారు ! 


అనిన వని (ప్రసన్నుండె రాజమన్న. ఉ్షారాజీవగ ర్భాదు 
లగు జేజేవజీరుల జూచి యే మనుచున్నా (డు. 


పదం - సావేరి - ఆది. 
సేమమా సురలార ! చేరవచ్చిన కార్య 
మేమి + మాతో చెల్చు6 డీవేళ మారు. 1 
ఇందజు వచ్చుచందము ముందుగా డెలీసినాము 
మందలింపు. డైనను మక్కువ మోర. 2 
ఎంతటి పన్నిక్తైన యే గల్ల మోకింత 
చింత యేుంటికి కోర్కె చేకూ రు నిపుడెం 


ఈ చందంబున నందనందనుండు మందలీంప నుల్లంబున 
నుల్లాసంబు పల్లవింప నల్ల -"చేవతోవతంను లాకంస 
వరితో నే మనుచున్నారు, 
నా 

పదం - పంతువరాళి = ఆది, 


విన్నపము గల దొకటి వివరించదము మేము 
మన్నించి చిత్సగింపు మస్నారుదేవ ! 1 


వం 


వం 


మన్నారు చేవవిరచితోము 


నిను నమ్మినారము చనరుంచి నేడు మూ 

మనవి జేకొనవయ్య మరునింగన్న య్య ! 2 
అమృ'కాబ్లీ మధియించి యమరవర్యుల "కెల్ల 

నమృతేము -బాలించి యాదరింపవయ్య | తి 
అనిన విని య పారకృపారసతరంగంబు లంతరంగంబున 
తుటుంగలింప వివాంగపుంగవతురంగుండు నారి మనని 
నంగీకరించి యే మనుచున్నా_ డు. 


Fe గోపాలస్వామి చదివే పద్యం 2 
అవ్బుతజలధి మధించి యయ్య్యమృతరసము 
విందుగావింతు మోకు నోవేల్పులార ! 
యిందు కై యింత సందియంబేల ? నిపుజె 
వేరుదము రండు కల శాబ్ధితీరమునకు. 
అని లాలించీ యభయమ్ము చాలించి యావేల్పుల 


దోడొ-ని వేడ్క_తో గోపాలబేవుం. డాపాలమున్నీటి 
చేరువకు జేర వచ్చె నట యెటువలెను, 


దరువు - సౌరాష్ట్ర - ఆది, 
పలువవున్నా రుసామీ జేజేలు గొలువలా 
కల ఇాస్ట చెంగ టికి కదలి వచ్చె నపుడుం 
ఇవ్విధంబున వచ్చి యచ్చుతుండు చెంగట నున్న కటికి 
వారిం జూచి యే వమునుచున్నాండు, 


స్వామి మూట = రారోయి 1! కంచుకులార ! ఈత్షణంటబె 
రాతసుల నీకడకు దోడి తేరోయి. 


కటికి దూట ఏ ఓస్వామి |! ఆలాగే తోడి తెచ్చేమయా ! 


11 


19 


హెమాబ్దనాయికాస్వయంవర ము 


వ. అని పలికి యాకటికివారు విలువ సముచిత సంరంభంబుత 


వం 


నముచి జంభ నికుంభ' శంబర హేతి (పోతి "కాలనాభ 
పౌలోమ కాలకేయ నివాత కవచాదిదై. త్యపీరు లభంగుర 
నంగరకూరులు జలధివథనాయ త చితుఆ భుజబలో 


న శి తులె యచ్చటికి వచ్చి రట యెటువలెను. 
జతి - దరువు - నాట - ఆది. 

చేకత్తు లెగజిమ్ముచు చెలంగి మోసాలు దువ్వుచు 

శేకలు'వేసి నవ్వుచు మూకలుగూడి 

భీకరాకారులై నట్టి బిరుదురక్కసవజీరు 

లాకలశాబ్టిచెంత నున్న హరి జేర వచ్చిరి. 


ఇవ్విధంబున వచ్చునపషుూ డప్పాలడిందిబలుదండిమగ 
లొండొరులు తమలో దా మే మనుచున్నారు. 


= రూొకుసుల మాటలు ఫా 

ఓ-3 1! ఇప్పుడు మన మేడకు వస్తావుండామురా ? 

వురొకండు :- వరా ఓర! మరి సివి ఆపాలసం[దం దేవ 
శ్లంతా మధియింస్తా నుంశారంట్క మనకు 
యివ్పీంజేవముంటా కిచ్చమ @ వీలీపిం కే 
గదరా ! 

మరొకడు :- కిచ్చమ్మమాటలు సీర! నవు రాదురా 
కీ! అందుకు దోడు జంపబారిగాండు 
కూడినాండురా, దొరకిన అమృతం లంక్రిం 
చుక పోదుక్చా ! ఒర! వాండ్లంతా విస 


పాలవిత్తులు వోటిరా వార్ని నమ్ము 
రాదురా ! 


వం 


మన్నా రుచేవవిరచితము 18 
మరొకడు ౩- ఆంహా ఓరి! నాముందణనా ! గద తీసు 
కొనే వేయనా |! 
మరొకడు :- ఓరి నన్నేల కొట్లితివిరా ! 
6 
మరొకడు ౩- నువ్వా, నువ్వు దాదొండ్రా ! నీ వేరుదా 
యెమిరా ! 
మరొకండు 2- నేనా నావేరా ! సీవే చేదా. 
మరొకడు ఏ- నన్ను నీవంటానుండావా 
ఓ ! ఏనికి వెతిబబు చేసా! 
౬౨ అ 
మరొకడు :- ఓర! నాతోడు నాకు వెట్టి బట, నీ కెట్లా 
జలికెరా! అహాహో ! శబాసు వకంటివిలెం 
మరొకంథు ;- నీకన్నా వెట్టి వాండ గనక నాకు చెలి సరా, 


మరొకండు :- ఇప్పు డివుడుదా వీనికి వెట్టి సోశుతా 
వస్తా నుండది. 
వురొకండు ౩- ఓర! అందుకేమాయరా మనణాత 


గాదంటరా ! రారా ! 


ఇప్విధంబున బలుకుచు వచ్చిన యవ్వియచ్చరవైరు 
లచ్చుతునకు నముల్లాసంబున సల్లాముజేసి రట ెటు 
వలెను. 


దరువు - పంతువరాళి - అట, 


ము సల్లా మయా సంపంగివున్న ! 
ము సల్లా es | 


హేమాబ్దనాయికొసయంవర ము 
“ od 


వ అనిన విని కనకవనీవినేత యాదై తేయ(వాతంబు జూచి 
కౌతుకంబున "నే మనుచున్నా (డు. 


గోపాలస్యామి మూట :-రారోయి ! దై_త్యదిరులార | 
మోర లవురులతో సరిగాగ 
నమృతీరసంబు నరుసుకొందురు 
గాని యూాసుధాజలనిధాన ముథ 
నంబునకు పెన్ను దులె యుండ 
a cw 
దోయి |! 


రాక్షసుల మాట వ-ాఓస్వామి ! మహాభాగ §ం, అలాగే ఆన 
తిచ్చిన బుద్ది విని నడుచుకునేమ య్యా | 


వ అనిన విని వారి నాదరించి యామురచై రి సురఏరుల జూచి 
సమ్ముదంబున నమ్ముహోర్ష వం "బేమని వర్మింపుచున్నాండు, 


సమా? గోపాలస్వామి చదివే ద్విపద వా 


(నీకరం బగుచు న శేషసత్వముల 
కాకరం బగుచు దివ్యారామతతుల 
భవ్యమై సనకాదిపరమయోగీంద్ర 
సేవ్యమై సరిలేని చెలువంబు బూని 
కిన్న రగంధర్వగీ ర్యాణయక్ష, 

పన్నగ భారణ(ప్రముఖు లెల్ల పుడు 
బహావై'ఖరులు మించ పడతుల గూడి 
వపారించు మణిమయదీ(పముల్‌ గలిగి 
కుటిలతుంగతరంగఘుముఘుమా రావ 
పటలిచే వూరు నీపాలమున్నీ రు 
సంటలజవరాలి బటున్రుము _త్తియపు 


వం 


మన్నారు చేవవిరచితము 15 


గంటల మొలనూలికరణి రాణించి 

చమూడ్కి-కి కడు నింపుసాంవు ఘటింపు 

వేడ్క. గన్లొంటిశే వేలుపులార ! 

గరిమ నయ్యమృతంబు గైకొన బూని 

సరిలేని యిమ హోజల రాశి డాసి 

మన మందజణము గూడి మధియింత మిపుజె 
మనమందరము చెండు మనసు రంజిల్లం 

-ఈ చందంబున చిందంబుడాలుపు వేలుపు మందలింప నానం 


దంబు గందలింప కొందజు సురానురపీరు లవముందరయం 
బున మందరనగంబు జేర వచ్చి రట యెటువలెను, 


దరువు - శంకరాభరణం - అది. 


అనురులు దివిజులు అట్లహాసములు "సేయుచు 
మసలుచు జేరి రామందరనగము 


ఈ రీతి జేరి వార లుల్లంబు రంజిల్ల నల్ల ధరాధరంబు 
సెల్లగించుక్రమం బెటువ లెను. 


దరువు, 

వలల్లో! గోపాల! 

మందర మెత్త్సర గోపాల! ఓరి! 

ముందర వాత్తర గోపాల! క్షే 
ఎంత గనమురా గోపాల ! ఈ 

వింతశేనగమురా గోపాల! 2 


చేతుల నానర గోపాల! 
జాతులు మూనర గోపాల! ర్తి 





1, . నము 


16 "హీమాబ్ఞనాయి'కాస్థయంవరము 
జరిగి పోకురా గోపాల ! ఇది 
ఒరగనికురా గోపాల! 4 
వ (ఇకృడ వొకం డాడే మాట) ఓీె ! ఓర |! పెల్లగి లెరా 
'పెల్లగిలెరా ఓరి! వస్తుందిరా! వస్తుందిరా ! |! 
దరును. 
సన్న లు వేయర గోపాల! 
నన్నిటు డాయర గోపాల! ఫ్‌ 
సరసుకొొ గదరా గోపాల! దీని 
సరసి పదరా గోపాల! 6 
చాల నొప్పరా గోపాల! యీ 
మూల దిప్పరా గోపాల! 7 
కడలికి 'జేర్చ్పర నోపాల! నా 
జబడలిక్షి ద్‌ర్పర గోపాల! 8 


వం ఇవ్విధంబున బెల్లగించిన యల్ల భరాధరం బసురవిసర 
సహితంబుగా నుర(పకరంబు సుకరంబుగా దెచ్చిన (క్రమం 
బెటువ లను. 


మందర శైలంబు మహిమచే కొని 
కొొందజు బృందారకులు చెచ్చి రపుడుం 


వ ఆ సమయంబున వాసుదేనుండు దలంప వాసుకి తన నిల 
యంబువెడలి (ప్రళయ కాలానలజ్వాలాభీలవిష దంస్ర్రాక రాళ 
వదనుండై యచ్చటికి వచ్చె నట యటువ లెను, 


"హేమాబ్ఞనాయికాస్యయ ౦వఠము 


దరువు - శేవగుక్తి - ఆది, 


ఘోూరవిహభారలు గురియు కుటిలముతొ కోరలతో 
వారిజాత్షుని చెంతకు వాసుకి వచ్చె. 


వ అవ్విధంబున వచ్చిన యవ్యాసుకినిం జూచి సురాసుర 
వరులు బెదరి పటాపంచలై పారి రట యెటువలెనుం 


బ్రహ్మ మాట ?- ఓయి! సురఠరాసురలార ! బెదరక వాసు 
కిని దెచ్చి తరితాడుగా వావణించరోయి ! 


ఆజా "జేవతలున్ను 'రాత.సులున్ను ఆడుకొ నేమవూటలు == 


ఒకండు 2- ఓసామి! దీని విసానకు దవ్పిగద మాక 
వృతము గావలె మేవుటు రా నెజతుము 
పోఠయా |! 


మరొకరు $- ఓరి! యిజెంత పామురా అప్పా! వేళ "వెలి 
పౌచున్నదిరా కిచ్చమ్మ దీనిచేత కరవించ 
జలికించ చేసూ! మనముల. 

మరొకరు ?- ఓరి! కిచ్చమ్ముకు మం(త్రం కద్దురా కాగానే 
వాడు యమీవేళా పాముమోందనే పడు 
కున్నాడు. వానికి భయం లేదు. 

మరొకరు ఏ- ఆమం(త్రం బొమ్మ దేవరా నేర్చుకొన్నా౭ 
డేమా! కాగా భయం లేక దగ్గబునే 
వున్నాడు. 

మరొకరు 2- ఓరి! నాకున్ను పాముమంత్రం వచ్చురా 
యిదుగో పట్టుకవ స్తునాను మూడు, 


క్యు 3 అని వణెను 
ల్లి 


17 


18 మన్నా రు దేవవిరచితము 


మరొకండు *=== బరి! ఆపడ్డ వాణి 'లేవనెత్తరా లేవ 
నెత్తరాం 
ఆహా మూట ==ఓయి ! సురాసురలార ! యాపామున 


“మేము తడకట్టినారము మిరు వెజువక 
రారోయి ! 


అశ రాత్త్ససులున్ను చేవతలున్ను ఆడుకొొనేమాటలు ఫా 
ఒకడు ;- పీరి! యింతేమంతేవాది కొడకవు ఆపాము 
వద్దికి చేరు చూతాం దూరాన నుండి సుద్దులు 
చెప్పేవు. 
మరొకడు :- ఓరి! యిదంశ వట్టున్ను యిం(ద్రుండు చేసే 
వగలు, వునురుగలిగి తే వుప్పమ్ముక (బ్రతుక 
వచ్చును పద పదం(డా, 
(బ్రహ్మ :- రుడీయకు రోయి ! నమ్మి 'రారోయి! 
మరొకడు 2- అయితే చూతాం రారోయి! 

వ. అసమయంబున నా సరోజాక్షృండు తనచెంగట మొక్కి- 
నిలిచిన భుజంగపుంగవునిం జూచి యే మనుచున్నా డు. 
స్వామి మాట :- ఓయి! వానుకి యీ సము[దమథనంబు 

నకు నీను తర్మితాదడుగా నిలవవోయి ! 
వానుకిమాట 3- ఓసా(మి ! ఆలాగే కాసీవయ్యా ! 

ప్‌ అవ్వేళ కవ్వంపుంగొండ  నాసుధాజలనిధానంబులోన 
నానించి, కాకోదరలోకాధిపతిని నత్తర్మితాడుగా హావ 
ణించి జత్తాయితంె శూరు లగు చేవదానవవీరులు పొం 
కంబుగా నిరువంకల తీరుగా బూరుగా నిల్చి రంగదు త్తుంగ 


"'హేమాబ్ద్బనాయికాస (యంవర ము 


తఠంగనంఘభఘువముంఘువు ఘోహావికేవంబుచే దిక్కులు 
బక్కాటిల్ల మకరనికరంబులు సుడివడ మచ్చి కచ్చపం 
బులు తడబడ మతింగజంబులు గొట్టుబడ భుజంగముంబులు 
మెటుబుడ కలోలంబులు వహాలకలోలంబులె భూర్దిల 

I) (౧౧౫ “ఏ ౧౧౫ (oi కాస్తా 
నమ ఇహోంబుధి మధించి రట యటువ లెను, 


పదము. 
(శీరాజగోపాల ! చిత్తగింపు మోవేళ్ల 
గారనంబున చాల కరుణింపు మూపాల 
యేశేలో యేలేలో అయ్య ! 'యేలేలో య్‌లీలో 
బల మొసలి పలుమారు పనిగాంటి కా మారు 
చెలువొందు దయమోరు చెలువమున్నారు ! 
సంపంగిమన్న ! సరస(్యప్రసన్న | 
సాంవాందుచున్న సుగుణసంపన్న ! 
దేవతల మాట :- ఓం! ఓర ! మందరపర్వతం ఒరిగరా ! 
ఒరి7ారా!! 


మరొకరి మూట ;- ఓరి ! 3ెలువవమున్నండు నిలువనె_త్తెరా 
నిల్పెరా! నిల్చెరా!! 


వం ఇవ్విధంబున వముథియించు సమయంబున మందరధ రాధ 


రంబు [క్రిందుపడ గోపాలుండు కూర్జురూపంబు వహించి 
యడ్డరణీధరంబుద్ధరించి సురాసురసవమూహాంబునకు వాసుకి 
"చీహాంబునకు తానే బలంబు (పబలంబు గాపించుకతన 
నప్పుడు కోలాపహాలంబుమోర జనించు హోలావాలంబు 
భ(ద్రుం డగు రుద్రుండు కబళించే నక, ఆవినక పారి 
జూతొదిని స్తులవ స్తుజాతేంబు లాపయః ప యోధిగ ర్భృంబు 
నుండి యావిర్భువించె నట 'యటున లెను. 


19 


వం 


ద్వి 


మన్నా రుజేవవిరచితము 


దరువు - కురంజి - రూపకం, 
'ఇలిమూనవు చౌదంతి వేలుపుటావు 
కలునల చెలికాడు కల్పతరువులు 
తలంపుమూనిక మమృతకలశంబు కౌ స్తుభము 
జల రాళిలోనుండి జనియించి వచ్చె, 


ఆ సమయంబున నాసుధాజలనిధానంయబునుండి ఠీవి కన 
కాబ్దదేవి యవతరించె నట యెటువలెను. 
పొంగెడు నల సుభాంభోనిథధానమున 
రంగదు త్తుంగతరంగ మధ్యమున 
కనకారవిందంపు గర్భగోళమున 
జనియించి దివ్య లేజంబున మించి 
నిద్దంపుసవరాలు సీలంపురాలు 
పొద్దుకూతురిజూలు పోనాడజాలు 
జగజంపునిడు వాలు జడముడికీలు 
సాగసుగల్లిన మేలుచూపుడిల్లాలు 
పచ్చవె కపుపంట భాక్తులయింట 

నిచ్చలు కడకంట నిగుడించు దంట 
దిగ్గజంబులబారు 'దెచ్చుబంగారు 
నిగ్గుబిందెలజూరు సీరాడగోరు 
చిగురాకుంబోణి యాజీనికడాణి 

నిగరంపు జిగిమేని నెరదొరసాని 
"ములకనన్రు(లజోటి ముదితల మేటి 
కలికిపల్ము-ల యింతి కవు పూబంతి 
చిలుక రాతుకటారి చికిలిమిటారి 
యెలజవ్వనపుచాన యిభ్రాజయాన్ల 


వః 


'హేవూజ్బనాయికాస్త్వాయంవర ము 21 


వలపులదీవి సంపంగి నెత్తావి 

చెలువంబు గలకొవు శ చాంగవు 2 యపుడు 
కాంచనాంభోజముల్‌ కరముల మెణయ 
మించు బంగరుచాయ మేనిడాల్‌ నసరయ 
సకలభూషావి వేషము లింపు నింప 
చికిలిక స్తురిబొట్టు చెలువు రాణింప 
నచ్చారు వంది సురాసురల్‌ జూడ 
నచ్చరచెలులతో నావిర్భవించె. 


ఈ విధంబున నావిర్భవించిన యాబౌాల యాసాలకడలి 
వెడలి యొయారంబుమోర త త్తీరంబు జేర వచ్చె నట 
యెటువన లెను, 


దరువు - శేవగుకి - ఆది. 
వేలుపు టొయ్య్యారులు వయ్యారులు గొలువంగా 
బాలావమవుణు లిద్దజు చేలా గియ్యంగా 
పాలమున్నీ టినుండి బయలు బేరి హళాయిలుమిోరి 
జాళువా నెత్తృమ్మిజవ రాలు వచ్చె. 
ఈలాగున వచ్చు పాలమున్నీటిరాచూలి దివ్య తేజో 
విశేవంబుచే కన్నులు మిరిమిట్లుగొన నేకేషసురాసుర 
బృందంబులు "'డెందంబుల నచ్చెరు వంది నివ్వెర పాటు 
జెంది చూచుచున్న సమయంబున నల బృండారకసందో 
వొంబుల నెంచక డె కేయయ్రాతంబు విలోకించక వచ్చి 
యచ్చేరువ నిర్వికారుండై మేరుధీరుండై యున్న చెండలం 
కారుని జగనోహానాకారంబు విలోకింపుచు త చే-కాయ తృ 
చిత్తమై యున్న యత్తరి యల కెందమ్మిబి త్తరిముందఆ 


జేరి వందనంబు లొనర్చి యగవిందభవ పురందరాది 
బృంచారకులు- కోనుకలు 'జెచ్చి పొడగని రట యెటువలెను, 


మన్నారు బేవవిరచితము . 


పద్మాక్షీ మాతల్లి యని పద్మభవుం డావేళ 
పద మాలి మో ప న శ 
పద్మ క "దెచ్చి పద్దుకు నొసల 1 
ాలిక తెల మాటలు ;- ఓ చెలువలమేలుబంతి ! నలువ 
యిదె పరాకు! 
దరువు. 
భువన(త్రయము "నేలు పురుహూతు. డాయింతీకి 
నవరత్న. సింహాసనము దెచ్చి యొసం7, 2 
మాట 2- ఓ చం[దముఖ ! యిం(దు. డిబె పరాకు ' 


దరువు. 
శంపురాచాయల సౌంపొందు ననలుండు 
శింపులతాొళి యొసలా సంపదల వెలికి, లీ 


మూట :- కనకాజ్జవన్లి |! అనలుం డిజె పరాకు! 


దరువు ళా బిలవారి కా ఆది, 


బ్రనతనయుం డావేళ 'పామాబ్ద దేవికి 
కనుపట్టు ఏలాలకడియము లొసలగొ, 4 


మాట :- ఓమానిసీవుణి ! భానునందను డిడి పరాకు ! 


దరువు. 
రక్కసులమస్నీ  జారకశ్తాబ్దవల్లి కి 
చక్కడంపుపచ్చల వేసరు లొసలోం ర్‌ 
మాట ౩ ఓ జక్క-వగుబ్బెత ! రక్కసరా జిదె పరాకు! 


వం 


హేమాబ్దనాయికాస  (యంవర ము 


దరువు - కేడారగాళ - ఆది. 
వరుణుం జేవేళ న య్యరుణాబ్ద'దేవికి 


సరిలేని ము_త్తెలసరులు కాన్క_ జేసె. 6 


మాట :- ఓతరుణీవుణి! వరుణుం డిజె పరాకు! 


దరువు. 
గోమేధికపుపావలు గాంచు వచ్చి పవనుండు 
హేమాబ్ద దేవికి నిచ్చె నావేళ. 7 
వూట -కమ్మిదమ్నికొమ్ము తెమ్మిరదొర యిజబె పరాకు! 


దరువు - గాడిపంతు - అట, 
కిన్న రాధీశుం డాక్రిన్న రకంకికి 
యన్న దగు కనకాంబరము లెనై న నొసల. 8 
మాట :- ఓరాజముఖ ! రాజరా జిచె పరాకు! 


దరును. 
ఇగససరాకుంబోణి కాయీాతానుం జ వేళ 
మగరాలకమ్ములు మఆజి కాన్మ_ జేసె. 9 
మాట ;- ఒశరధికన్య ! ఈశానుం డిబె పరాకు! 


ఈ చందంబున బృందారకబ్బండంబులణే వూజ అంది 
యానందంబున మించు కనకారవిందంపు టందంపు మచ్చా 
కంటి పచ్చవింటినెరదార యరవికితూపులమించు చూపుల 
కోపుల నాగోపాల దేవుని కనుంగి"ని సానంగొనిన దట్టంపు 
వలపు రెట్టింప చొక్క-మౌా నతని చక్కొ_దనంబునకు సౌక్కి- 
దక్కి- మిక్కి-లి యరుదంది ములకచన్నుల గగుర్పాటు 
దిలకింప నమ్మియి పులకింప చిజు జెమ్ముట దులకింప 


లిక్‌ 


24 


మన్నా రుదేవనిరచితము 


నెంతయు సంతసించి తనవెంత నున్న కాంతనుం జూచీ 
యే మనుచున్న ది. 

పదం - యదుకులకాంబోది - రూపకం, 
(శ్రీ లొందు రతనంపు ెంగోలువాండు 


పీలంపుచాయల నమే శ్రనినాండు 1 
ఈ జగన్మోహానాంగుం జెవ్వండు ? తెలుపవే 

ఓజవ్వని ! యితని యూరేమి ! పేరేమి! 2 
కస్తూరి తిలకముచే గనుపట్టువాండు 

కాస్తుభ మురముమె గలిగినవాండు తీ 
పొల౭శి ! చుక్కొ-లలోన పూర్ణ చం[దునిరీతి 

నల వేల్పుదొరలలో నలగెడువా(డు, 4 


అని పలుకు కలిమిబోంటియు చెలిమిబోంటియు వెండియయు 
కేట లగు మాట లాడి రట మయొటువలెనుం 


సాంగ త్యం - యదుకులకాంబోది - అట. 
'చెంగము శ “= చెలువైన (వ్రీవత్సచిహ్నూంబు నురముచై 
గలిగి రాణించు యీఘనుం జెవ్వండె] చెలియ! 


సఖ ఏ- పొలంతి ! మూనరూపము. బూని యానలువకు 
తొలుబల్కు- లొసల్‌ిన దొర యాత. డమ్మై.! 1 


చేంగ :- చెలయగుచు రతనాల చెండు తనకరమున 
నెలవితోం బూనిన యితం జెవ్వండె? చెలియ ! 


సఖ 2- చెలందిరో ! కూర మై వేల్పువజీరుల 
వెలయించి మించిన విభుం డీతం డమ్మీ ! ల్లీ 


వం 


హేమాబ్ఞనాయికాస్యయంవర ము. ల 
చెంగ 2- వోూదమున చిజునవ్వుమురువువే మెజసిన 
యో బేవాదిచేవుం డెన్వండే ) చెలియ! 


సఖి ౩- ఆదివరవామై యసురేందు ఖండించి 
మేదిని (బోచిన మేటి యితం డమ్ము ! తి 


బిలాహూురి - (భువం. 


ఇంగ = మొతుసబంగరు శాలమేలివతలెవాటువే 
హారువుగా విలశిల్లు నత. జెవ్వండజే ? చెలియ ! 


నఖ వ- విరిటోణి ! వింటివా నరసింపహవుూ రి మె 
సురవైరి నణంచిన ళూరుం డితం డవు త్ర! 4 


దంగ ఏ కరుణారసము జిల కడకంటిచూపుల 
సరిలేక మెజయు నీసరసు. డెవ్వండే? చెలియ |! 


= తరుణిరో | వినవమ్మ తను గొల్బు వారికి 
వరములు బాలించు గోపాలుం డితం డవు 2 ! ర్‌ 


- అని యయ్యిందుముఖతో సఖి మజియు నే మనుచున్న ది. 


పదం - పంతువరాళి = ఆది 
తలిరుణుంబోణి ! దక్షిణ ద్యారకాపురిని 
ఇలువుమోరిన యట్టి చెలువమన్న ౭ డితందే, 1 


జెలందిరో +! పదియాటు"వేనురు జవ్యతిలాంగ ల 
చలవించి యేలుకోన్న. వన్నె -కా౭కే యితంక్ష? క 


వం 


వం 


మన్నా రు చేవవిరచితము 
కనకాంగి ! వజయరాఘనవు నింట వెలయుచు 
దినము దినము పూజ లందు దేవుడే యితండుం తీ 


అనిన విని కమ్ముదమ్మిదివాణంపుకొవ్యూ తన నెము 
నమ్మున సమ్మదంబు జెంది యమ్మగువతో మతీయు నే 
మనుచున్న ది. 

పదం - "కాంబోది - అట, 


_పేమతో యీ విభుని బిగువుకౌలిట నుండు 


భామిను అటువంటి నోము నోచినారో ! 1 
తొయంలి ! యీతని తొడలపై గూర్చుండు 
వొయ్యారు "లెంత తపము లొనరించినారో ! 2 


జలజలోచన ! యితని జత గూడి యున్న ట్లి 
కలకంఠు లెంతటి భాగ్యము జేసినారో ! తీ 


ములకనను( గులుకు యితని ముద్దు మోము 
బొడగన్న వలచి ప్రై కొననట్టి వనితలు గల ! 4 


ఓయమ్మ ! యీతని హాాయిలు గనుంగాన్న పుణె 
రాయబార మంపని రముణు లున్నాె ! ధ్‌ 


ఆసమయంబున నాసరోజూవ్నీ రధూప-ేఖావిలాసంబులు 
గనుంగొని సొక్కి- యనంగునికి జిక్కి. యాచక్క-నిమన్నారు 
త్రనమనంబున నే మని వితర్కింపుచున్నా (డు. 


= స్వామి అమ్మవారిని జూచేదగి ఏ 


అవుకొర ! యీసతి యందచందములు 
విపరింప చెందును విని కని యెజుంగ 
తొలలోక నిలిచిన తొలుకరివెజుపు 
వలె మిటారించ నీ వనితాలలామ 


'హపామాఖ్ధనాయికాస్వయంవర ము 


ఈ విలాసంబులు నీరూపు ేఖ 
లీవికాసంబు వేయింతిక్షి లేదు 

తలంయపంగ నిటువంటి తలిరాకులూోణి 
గలయుటకన్న భాగ్యము చేర కలచె! 
ముద్దుగా సీభామ ముచ్చటలాడి 

పొద్దు బుచ్చుటకన్న పుణ్యంబు లచ! 
తొడలమై జేరి యీ తొయ్యలి నన్ను 
తడబాటుమూటల తమిశేంచు కుపుడొ ? 
ఉదుటు సిబ్బపుసబ్బ లురమెల్ల నిండ 
కదిసి యెప్పుడు దీని కౌగిట జేర్తు? 
నామనోరథము 'లెన్నడు నెటివేటు ! 
కోవులి నన్నును గూర్చు వారెవరు? 


వ. అని యూహించి మోహించి చిత్తజగురుం డత్తరి యాబి 
కృరిమై వహాత్తిన చిత్తంబుతో చెలంస నవ్వేళ పాల 
మున్నీ టిమన్నీ డు తనముద్దుకన్నియ యగు చెంగమ స్‌ 
పంగటికి కంెగేల నొక బంగారుకమ్మునె త్త మి గాపూదండ 
బూని వేదండయానలతో" నచ్చటికి వచ్చె నట యెటు 
వలెను. 


దరువు - శంకరాభరణం - ఆది, 


ఉరువంక నదు లెల్ల యింతులై కొలువంగా 
సరిలేని రత్న భూవణములు మెజయ 
మురునుమిోర య పాలమున్నీ టిమన్నీ (డు 
అరుణాబ్ఞనాయిక సరస జేర వచ్చె, 


ల 


వం 


మన్నా రుచేవవిరచితము 


ఈ చందంబున నిజనుందిరంబు వెడలివచ్చి యాకడలిరాజు 
బాతురిమోర నాతరి తనకూంతురి నాదరించి యసవు 
కుసువుమూలిక యా బాలికశేలి కొని యీ మను 
చున్నాడు, 


పదం = (నీరాగం = రుంపతాళం. 


“రావవు 3 |! ముదుబటి రకాబవలి |! 1 
ద “టి “ఎపి గ 

తోడికన్నియల గూడి యాడుదువు గాని 

యాడ నొంటి నుండ చేల ! యింటికి రావవు 2: 2 


చెలులు నీవు బొవు శసెండ్సీ సేయుదువు గాని 
చెలంగు నీబంగరుమేడ చేర రావము శ ! తీ 


వ అని పలికి యాజలధిరాజు తన తనయ యగు కనకాబ్ద 


వం 


దేవిని ఠీవిని దోడొగ౮ాని వేడుమోర నిజమందిరంబు జేర 
నట యటువ లను. 


దరువు - గువు శకాంబోది = ఆది 


మున్నీ టిమన్నీ డు తనముద్దుబట్టిని దొడోని 
చన్నుమోర తననగరు జేర నావేళ. 


ఇవ్విధంబున నవ్వనధిరాజు దోడొొ-నిరా నంతయు 
చేడ్క_తో నంత 'పామాబ్దనాయికాకాంత నిజాంత; 
పురంబు (బవేశించి రత్నాకరు. డొసంగిన రత్న సింహాసన 
నంబున చెలులు దాను చెలంగుచు నుండె ననంతర కథా 
సంవిధానం బెటువ లెను. 


ఆ సమయంబున నాసుభారసంబున కై సురాసురపీరులు 
భుజగర్భదుర్యారులై మట్టుమోరి యెట్టపహోసంబులు 
చీయుచు రోసంబున జాయుచు (ప్రాసంబులు జేపట్టుచు 


హీమాబ్దనాయికాస(యంవరము 


మోాసంబులు వడి వెట్టుచు కరవాలము లు బెజుకుచు కది 
సిన చారిడై నుఅుకుచు విజృంభించి (పళయకాలాంభోధభర 
గరిభీరస్వరంబున గర్జింపుచు. తర్చింపుచు రోవ జ్వేషుంబులు 
చెరయ నన్య|్యోన్యభాపావిశోవంబులు చమొెజుయించి రట 
యెటువ లెను, 


అజం రాశుసుల మూటలు ఫా 
రాక్షసుడు - నికుంభుండు 2- ఓరి జంెబారి ! అమృతకుంభం 
"బేల కేల నంకును? యూసం 
రంభంబులు నాముందఆజనా |! 
ఇం[దుండు 2- ఓరి నికుంభ 1 యెన్ని డంభాంబులు జేసెను 
నాదంభోలి సెటుంగవా |! 

'రాత్సునుడు - తారకుండు :- ఓరి యగ్గి ! సిగ్గులేక యెన్ని 
పాల బాయ్య్‌వు నిలు 
నిలువరా ! 

అన్ని - ఓరి తారకా!  మేరమోరక వూరకీ నోరు 

కరాయ రా. 

రాక్షసుడు - శంబరుండు ఏ- ఓరి దండధర ! యీ చండి 

తనంబు లటుండసీరా |! 
యముడు 2- ఓరి శంబర! నీ యాడంబరంబుల కట్టి 
పెటరా | 
వి 
'రాత్షసుండు - సుమాలి :- ఓరి ైర్భత ! గొాత్చావలె యేల 
చెట్టి కూతలు కూ జేవురా ? | 
వైర తి పామీరది నుమూాలి ! టై-సిమాలి యేబు గో "లా గేన్రరా | 


29 


$0 


వం 


వః 


మన్నా రు దేవవిరచితము 
రాక్షసుండు - బాణుండు :- ఓరిపాళి ! గాశిపడక తీసి 
పోరా! 
వరుణుండు 2- మీరిచాణ ! నీదు(తాణ న నబుగనా | 
నాదు చాణంబుల పాలుగాక తొలంగిపోరా ! 
రాక్షసుడు - హేతి 2- ఓరి పవమాన! అవవూనపడగ 
యడంశువతో నుండరా |! 

వాయువు :- ఓరి హేతి ! నాశేతిహేతి నెజబులోవేరా ! 

రాక్షసుండు :- దుందుభి ;- ఓరి కుబేర ! నీకు బెరజంపు 
మాట తేలరా ! 
కుబేకుండు :-టీరి దుందుభి ! యిందు నీతలకిందు జెల్లునా ! 
రాక్షసుండు - కాలనేమి :- ఓరి యీఖాన ! యూశాొనలో 
దగలక నీ చేశానకే పోరా! 
ఈశానుండు ;- ఓఏ కాలనేమి! యీవేళ నేమి వదచేవు? 
నా కూలంబుపాలు గాక తొలల్‌ పోరా! 
ఈదారి యాదేవదానవవీరభటులు లారభటులు మోర 
సముద్భటులై పిరసంవాదం బొనర్చి యారసంబున 
సుభారసంబున కై "తారసంబై బారు సంఘటించి ఘోర 
సంగరం బొనరించి రట యెటువ లెను. 
దరువు - శంకరాభరణం - ఆది. 


అవమృతముకొజ క్రై యమరులు నసురలు 
సమర 'మొనర్చిరి సంభవము మవురం 


ఈ [కముంబున మిక్రవుంబున మోరి సురాసురచ(కంబు 
భాండెకట్‌ నానక్రనించు సనుయంబున నవురవరనిక్ల 


ద. 


హేమాబ్దనాయికాస్థయంవర ము లీ] 


రంబుల నిరాకరించి యఖర చావా గర్వదు ర్యారు లై 
సుధారసంబు పవారించ నెంచు నసురఏరుల పంచా 
జనకుండు వంచింస దలంచిన([క్రముం బెటువ లెను, 


(ప్ర 


జఫ వెళాహినివచ్చేవె పాలా 
ఆసమయంబున నల మన్ననారు 
వాసవముఖుల (బ్రోవ మది నెంచి 
సరిలేని తనమేనిచాయను మించు 
నరికప్పకీల్లాప్పునీటు మూరంగ 
తన జేతి శార్యంబుడారి నెంతంయును 
గనుపట్టు నండంపు కనుబొనుర్‌ మెటయ 
తవడై న (ప్రథమావతారంబులీల 
గనువీంచు నిడువాలు కనువోయి చల 
సతతంబు తా దాల్చు సంపంగి మొగ్గ 
వితమున నాసిక విలసిల్లుచుండ 
సొగ్వసె న తనదు కౌస్తుభమణికరణి 
జిగిమించు కమోా వి చెలువు రాణింప 
పరిక్రింప తీననాభిపద ంబురీతి 
మురువై న ముద్దునెమోా ము జెన్నొంద 
భావింప తనచేతిపాంచజన్యంబు 
కైవడి కంఠంబు కడు మిటారింప 
తనైై జయంతికాదామం బనంగ 
నొనచెడు భుజలతాయుగ మింపు నింప 
జగతి తా దాల్చిన శెలరాజముల 


పగిది నబ్బురపు శిబ్బ పుగుబ్బు లన్లుధ 


ర్రీలీ 


మన్నారు చేవవిరచితము 


ననువొంద తననృసింహోకృతి లీల 

గన జేయు సన్నంపుకాను రాజిల్ల 
తిరముగ తానున్న ెలిదీవిఠీవి 

గరిమ (బకాసించు కటిచ(క్ర మమర 
తనదైన కూర్మావతారంబుదారి 
మినుకులు వెదజల్లు మోంగాళ్లు నలర 
తనదు చిన్హము లెల్ల తనయంగములనె 
గనుపట్ట మోహినీకాంత మై నిలిచె, 


వ ఇ_త్తెజంగున జెలంగి నయ్యంగనామణి "కారు మొయిలు 


వ 


మటుయగు దొజుంగు 'మెబుంగు తెజంగున రంగు దుటజుంగ 
లింపంగా నజఅమావి మోవిచందురగావిఠీవి గము 
జబొమ కమా ఇనిమె చిజునవ్వు చెంగలింపంగా నిఠరుల 
చరల వభాళించు కురులపారల గుబాళించు విరులసరుల 
బిసాళించు నెరసాముకప్పు కీళొప్పూ మిటారింపంగా తన 
రువారంబు లచ్చరవుచ్చకంటుల దుటారింపంగా నాజగ 
నోహిని వచ్చె నట యెటువలెను, 


దరువు - కాంబోది - ఆది. 
మురిపెంపు సిగ్గుతో ను ముద్దునెన్న డలతో 
ముటుగు వాలుమాపుతో మేలిసాగసుతో 
చిజునవ్వు నెమ్మాముతో జిలిబిలి పలుకులతో 
మురవైరి యపుడు జగన్నోహినియై వచ్చె. 
ఇవ్విధంబున వచ్చి కమ ్రదమ్మిదోదువి యె మె కాని 
సమో ఇపహానాస్త్రుంబుచందంబున నందంబు మోరి 
యావంచనాకాంచనామాద యామోదభరంబు మించ 
తనయంచ నున్న మించుంబోణితో నే మనుచున్న ది. 


కున్నా రుచేవవిరఛితము 


పదం = కాంబోది = యుంపతాళం. 


బది యేమి వింతయో ! యిపుడు 


సుదతిరో ! నామదిని సోద్య మయ్యీని. 1 
వెలందిరో ! ఏర లెవ్యారో +? ఏరు 

కలహింవుచున్న ట్రె కారణ మెదేసూూ ? లి 
ఓరమణి ! వీరి జగడములం 

వారింపలా నేర్చు వార 'లెవ్యారో | తి 


వః అని పలుకు మటునూయల సటకల తైః వల కుటిల 
కుంతల యే మనుచున్న ది, 
పదం - మధ్యమాది = ఆది 
-వెలంది ! చేవచానవపిరులే ఏరు 
కలహింవెైద రమృతముం 7గైకొనం బూని, i 


చెలకేయగి రక్క-_నులు జేజేల నడలించి 
యల సుధ తాము జేకొన. దలంచియున్నా రు. 


వ. అనిన విని యావన్నిలా(డి యాకన్ను లకలికితో నే మను 
చున్నది. 


పదం - కాంబోది - అట, 
పందెము గ్రా ఓ చెలియ ! పంచెము గజా | 
అందచందములచే ననురుల నెలయించి 
విందు సేతు నమృతము వేల్పుల శెల్ల. 1 
సీవే మెచ్చేవు ఓ చెలియ ! నీవే ముచ్చేను 
కావరంబున మించు కడిందిరక్కాసుల 
శావముల్‌ గరయగింతు జబోవభావముల, 2 


త్రి 


త్రీ 


వం 


వం 


వ 


హేమాబ్దనాయి కాసయంవర ము 


ఈరీతి బలికి యా నారీతిలకంబు తన యంద చందంబులకు 
సాకి. ఊందంబున నాశ్చర్యంబు నొందు సురాసురబ్బృందం 
బుల వివాదంబు నిజకరారవిందయబున వారించి మోదం 
బున వారితో నే మనుచున్న ది. 


పదం - కేదారగొళ - ఆది, 


రారోయి ! వేలుపులార ! రక్కొ-సులార |! 


యీరీతి పోరాడ మేరగాదు మోకు. 1 
బ్రిందణి కీ నమృతంపువిందు గావింతు 
నిందుకై సందియమేల ? యే వింతదాననా |! లి 


ముననున నిటువంటి మచ్చరంబులు మాని 
యనుర క్రి మొరంద జొోకకైై యాదరింపరాదా, త్ర 


అని యొడంబడం బలికి యాకలికిచిలుకలకొలిక తొలు 
వేలుపుల నల వేలుపుల నిండువేడుక రెండుతెఅణపల 
చేర్చమర  చేర్చరించి యసురపీరుల తనవిలాసంబుల 
నెలయించి సురవరులకు నుభారసం బొసంగి "వెలయించె 
నట యొటువలెను, 


దరువు - కల్యాణి = రూపకం, 
రమణేమణి దనుజుల (భమయించి యావేళ 
నమరపిరుల శెల్ల నవ్బుతము నొనలా 


ఇవ్విధంబున నవ్వథధూరూపంబునం జూపట్రి పరిహాసదర 
హాోసవిలాసంబుల దై కేయనికాయంబు నెలయించి సాల 
యించి సారనుథారసభారల బృందార కబ్బంద ౦బులకు విందు 
గానించి వారికి పారిజాతాదిసము స్పవస్తు జాతంబు లొసంగి 


వం 


మన్నారు చేవవరచితము 


తాను నిజరూపంబు బూని నిస్తుల్మపభంబగు శకొస్తు 
భంబు కరంబువేడుంక నురంబున పహాత్తించి య_త్తరి 
మత్తులగు దై త్యవీరుల నవ(క్రచక్రభారల నుక్కడంచి 
యల వాసుబేవు. డాసరోజభవవాసవాదుల నిజనివా 
సంబులకు6 బంచి తాను నక్షణంజె దక్షిణ ద్వ్యారకానగర 
వరంబు జేరి మంతనంబున నంతఃపురంబునం జెలువల గూడీ 
కొలువై యుండె ననంతరకభాసంవిధానం బెటువలెను, 


అంత హేమాబ్లనాయికాకాంత యీకాంతంబుగా నిజాంతః 
పుఠకంబునం దొక యిందుకాంత వేదికాంతరంబున నందంపు 
గందంపు మూనిదండ నుండి యానందనందనుని యంద 
చందంబులు డెందంబున దలంపుచు నిలుపరాని వలపు 
పొాలుపునం దాళజాలక జాల కలయగి యొక నీలనీలాలకతో 
తనముచ్చట విచ్చనవిడిగాం చెలిపె నట యెటువలెను, 


పదం - కాంబోది - ఆది. 


మన్నారుసామిపై మాటికి నే నేల? వురులుకొంటినే 
చెలియ |! 
ఎన్న రాని (పేమ వాని చక్కదన మే నేల? కను 
గాంటినే ! 1 


కనుగొన్న యప్పటనుండి నానెమ్మేన కాశ హాచ్చెనే 
చెలియ |! 
ననవిల్తు. డంతలో చాలా మచ్చరించి నాపై దాడి 
వచ్చానే. 2 


హృదయేళుం గలయక యింతిరో ! యూెజేయి యెట్లా! 
తెల్లవాబునే నాలియ ! 
ముదిత ! వానిమోాని తేనె లానక యిట్లా? ముచ్చట 
లీజేరునే శి 


86 "హేమాజ్ఞనాయి కాస 0యంవరము 


వ అని వెండియు నల నిండుజవ్వని తనదండ నున్న వేదండ 
గమనతో చే మనుచున్నదిః 


పదం ag శ్రారవి తో ఆది, 
మగువరో ! వినవమ్మ మన్నారు దేవుండు 
మన సీచ్చి యెన్నండు మాటలాడునో ! 
చిగురుంబోణి ! వినవె యాశ్చ్ళంగారనాయకుని 
చిత్తము రా సేవనేయు కున్నండో ! 1 
చెలువ ! మన్నని జేరి చెక్కిలి గోర జీరి 
కులుకుగుబ్బల రొము వ్‌ గుము 3 శున్నండో ! 
చలువవెన్నెలబై ట సంపంగిపూదోంట 
చెలి ! వాని కౌగిట చెలం అున్నండో ! బి 
కలకంఠి ! మన్నారు గారవంబున నన్ను 
కళ లంటి సమురతులం గలయు బున్నండో ! 
కలికి! వాని యురమున కౌస్తుభంపు టుయ్యల పై 
నెలకొని యుపరతుల నలయించు తున్న డో ! తి 


పల్ల విం 
తాళజాలనే వానిపై "మేులుదాన'జే 
చాల! రమ్మని నన్ను బంగారువున్నారు 
బాల లాలించి న న్నేలు బున్నండో ! 4 
వ అనిన విని యాకాంతను జూచి చెంత నున్న యంతరంగపు 
చెలు లామెటుంగులటబోణితో చే మనుచున్నారు. 


పదం 


కలికిరో ! సీవిట్లా కలంగేది నాయమా 
కులకాంతలకు నిది కొదవ గాదటే ! శే 


వః 


వం 


న్‌ 


మన్నారు జేవవిరచితము 


చెలియరో ! నిన్నటి చిన్న దానవు నీవు 
భళి భరి ! నీకింత వలచేల ? నమ స్‌ | 2 


అన విని హేమాజ్ఞవల్లి యాభాములతో నే మునుచున్న ది. 


పదం - ఘంటారవం - రుంప తాళం, 
శీవెలంది ! నావలపు న న్నింత సేయంగా 

నొకరి దూరలో నేలనే? 
నావిభుండు రాకున్న హితు లెల్ల నహితులై 

న న్నేంచెదరు కంటివా. 1 

ఇన్నాళ్లు తన కిరవై న యాకమ్ముదామరలే 
కన్నులవిల్తు తూపులై న న్నలయించెనే 
ఎన్న నాతోయిట్టువౌ యీ చందమామయీ 
'వెన్న్నెలకాంకలు వెద చెల్లె గదవే! 1). 


అనిన విని యొక లతాంగి భంగ ఫ్రంతరంబునం జంగమలా 
కాంతవంత దిర్చు నుపాయంబు. జింతించి యే మనుచున్న ది. 


— చెలికత్తె చదివే పద్యం వ 
కోమలి ! వింటివా గుజ్జుగొజ్జగి పొదల్‌ 
చిన్ని మొగ్గలచేత చన్నుమోర 


మనగవరో ! వింటినా మకరందరసముల 


తెలి యాడే నమ్మి ! తెంటిములు 


నుదతిరో ! వింటివా సురవొన్న గున్న ల 


కోయిలల్‌ గానంబు వేయందొణలా 


వి త్త రి! వింటివా సేశిముల్‌ వారిని 
గండంపు గుబ్బలిగాడ్చు రేడు 


లీ? 


లీస్ర 


ఆ "వెం 


పామాబ్బనాయికాస్తయంవర ము 


చిగురుంబోణి ! యల్ల శృంగారవన మున్న 
చెలువ మెన్న(6 దరమె నలువ జైన 
వేడ్క. నచట మనము విహరించి వత్తము 
గాని వేగ రమ్ము కలికి ! లెము శా 


ఆవ్విధంబునం బలికిన యవ్వధూరత్నంబు యత్నంబున 
దోడొ,ని రా వేడ్కతో నల శెందమి జవరాలు ముంద 
"వెనక కొందజు చెలువలు గొలువ తెమె ర లెదురుకొొని 
పాదరిండ్ల పూనులకావుల శై కానుక లొసంగ శృంగార 
వనంబుం జేర వచ్చెనట యెటువలెను. 


పదం - తోడి - ఆది, 


కలకంకు లిద్దణు ౩3 దండ వీయలా 
సెలదవోంటకు వచ్చె హేమాబ్దవన్లి 


ఇవ్విధంబున నవ్వనిం జేరు జవ్యనిం జూచి మచ్చికతో 
నెచ్చెలు లే మనుచున్నారు. 


అంగన ! కనుంగొంజఖు కొరార ! నేండీ 
శృంగారవన మెంత చెలువు రాణించి ! 1 


పొగడయణగావచ్చు సీపొగడలపెంపు 

సాగసాయి కురుచేరు జొంపముసొంపు 

బుగులుకొను సంపంగిపొంత నె కెంపు 

జగిమింపె నదె మావిచిగురుల గుంపు, 2 


గరివె మిటారించె గాడ్సుచే మెదలు 

సురవొన్న వలగొన్న సొగసుతుమ్మదలు 

అరుదాయె కంతుని యము లపొదలు 

బూరుఖ్రున వొవలు నీయలరులవపొధలు, రీ 


మన్నారు బేవవిరచితము శ్రీ9 


వ. అసమయంబున నొక సఖయు నయ్యిందుముఖాయు సరసంపు 
మాట లాడి రట యొటువలెనుం 


సఖ = తెజువ |! చేడిచ్చోట తీలకవిలాసంబు 
పహారువొంబె కనుంగొంటినా చెంగవు కీ ! 
"ెంగము స్తై వ- తిరమైన యదువంశతిలకవిలాసంబె 
నిరతముం జూచెదనే ఓచెలియ ! క్షే 


సఖి ఏ- (పతిలేక రాణించు పాటలచై ఖరి 
జతీమించె చూడవమా శ్ర చెంగమ క్‌ | 
చెంగమ శ ప= పతివేణునాదంపు పాటలవై ఖరి 
నితవుగా విన జూతునే ఓ చెలియ ! 2 
సఖి 2- వనజాశ్షీ ! ఇచ్చటి వకుళాతిశయ మెల్ల 
కనుంగాన గదవమ్మా చంగమ్మ | 
చదెంగమ 3 వా వనితరో ! అల మూధవకులాతిశయ మెల్ల 
కనుగొన మన సయ్యేనే ఓ చెలియ ! త్రీ 


సఖి 2- ఇందీవరాశ్రీ ! ఈకుందశై భవము 
పొందుగా కనుంగొనవే చెంగమ 2 { 
ఇచెంగమ్ము ప= అందముమోర ముకుంద-వై భవమే 
ముందుగా కనుంగొంటినే ఓ ఇలియ ! 4 
సఖి ప= ఎనలేని వేడుక య;ి*నవమాలికం 
గనుంగాని సాక్కే_వేమే చెంగమ 2 | 
'చెంగమ్మి = అనువుగా ముదలింటి యవ్షరంబులు రెండు 


దినకముందుగాొ బల్క-వే ఓ చెలియ ! ఫ్‌ 


40 


"హిమాబ్దనాయికాస్టయంవం ము 


వ ఆవేళ జాళువాతొమరముద్దియ గద్దియముద్దియవద్ద నున్న 


వః 


ముదుగువు”) లముగువకు పొదుబోకగా ముద్దులసుదులు 
య ఈ ఆ య ౧ య 
'మెటియ పుప్పాప చయంబు సల్సి రట యెటువ లెను, 


పదం - నుంటారవం - భూసకం, 
-ఈ మొల్ల పూబంతి య్‌ "మొల్ల మే యింతి ! 
ఆమలెశక ేంటిదా మె బోంటి! 1 
C౧. Mn 
ఈపారిజాతమే యీపారి జాతే మే 
యేపెన్న దగు హస్తి యీవాన్నగు రత్రి. 9 
చిససనాకు చేబూని నగరాకు వేలేని 
జగడాలు మాను మగడి జగడాలునూాాను, ప్రి 
భావము ! యీవిరవాది (పేమ నంటకు మిది 
లేవూ 1! విలోకింపు లేమావిగుంపు. 4 


ఇ శ్రెజంగున సమ్మెజుంగుబోణు లచ్చట ముచ్చటదిర 
పలుకుల ేలుచు చిలుకల దోలుచు పాటలు బాడుచు, 
బోంటుల గసూడుచ్కు పరువులు బారుచ్కు తరువులు 
జేరుచు కొవ్వులు వంపుచు ను లు (దుంపుచు, 
(కేవల డాయుచు పూవులు గోయుచ్చు జెలువల జీరుచు 
చలువలు గోరుచు, నివ్విధంబున విహరించుసమయంబున 
నంతంత కుప్పొంగెడు కంతుసంతాపంబున పర్మిశాంతమొ 
వ్మిభాంతమై యున్న "హీమాజబ్ఞనాయికాకాంత చెంత 
జేరి యావెలువలు చలువలు జేసి రట కమొుటువ లెను, 


దరువు అ చై_రవి = ఆది, 
కన్నీయకు మేలైన కపురంపుదిన్నె సై 
సన్న జాజుల శయ్య సవరించి నొకతె 1 


వః 


మన్నా రు దేవవిరచితము 


కరికి గుబ్బలమిోాద కవమ్చుగందము నలండి 


యలరుల దుప్పటి హావణంచ నొక టె. 9 


జవ్వని మైనిండ చలువపన్నీరు నించి 
పువ్వుల సురొటులు బూని విసరె నొక ్చ త్రి 


ఈలాగున బాలావుణు లొనర్చు చలువలచే కలువకంటి 
నలరువింటిరాయలవూయల విరాలిజాలి హాచ్చె గనక 
కనకాజ్దవల్ని యాకనకవనస్యావిం తనకన్నుల గట్టినట్లున్న 
నతని చేరుకొని దూరుకొని యే మనుచున్న ది. 


పదం - "కాంబోది - అట. 
వలనా! చల మేలరా ! చాలా వలచితి నికు సంపంగమన్న ! 
వలరా! చల మేలరా! 
మదనుం డమ్ముల నేయ చేరి మత్తకోకిల గూయ 
చెదరి రా నామనసు చెల్లంబో నను నీవు 
కదిసి కౌంగిట జేర్చి గారవంబునను. వి 


'వన్నెలకాంక మించెరా సాచన్నులు పులకరించెర 
వెన్న మై నామనసు వేవూరు కరగని 
కన్నడ సేయక కరుణమిరలాం తి 


_-ఈచందంబున కెందమి యింటి నాలుగ టి యొంటిమై పడ్‌ 
వింటి్‌రాయలనూయల దూలి విరాలిజారీ పడుచు పడు 
చులచేర జీరక పరి మేళంజబులు గోరక చిలుకలకు పలుకులు 
చేర్చక చెలులమాట చెవి జేర్చక కొనగోర చికిలికిన్నెర 
బలికించక కొమ్ముల నాట్యమ్ములు విలోకించక పంతువగ 
పదాలు బాడక యింతులతో సరసంబు లాడక విన్న 


ail 


పేమాబ్ద్బనాయికాస్వయంవర ము 


బాటుతో వింతనీటుతో నున్న యావన్నెలాయడి కడకు 
-వేడుకతోడ రూపవతి యను (ప్రోడనెచ్బలి వచ్చె నట 
యెటున లెను. 


దరువు - పంతువరాళి - అట, 


ఫొంగుచు సంపంగిపూబంతి చేబూని 
చెంగమ్మ చెంగటికి చెలియ వచ్చె నపుడు, 


వః ఇవ్విధంబున వచ్చిన యాయింతి "దెచ్చిన పూబంతి మచ్చి 
కతో కానుక యిచ్చి యా మున్నీ టివున్నీ ని చిన్ని 
కన్నియ విరవాంపు చిన్నెలు జూచి యా చెలియ తెలియ 
నడుగుచందంబున కాయిందు సోదరి తనణెందంబు ఊచాంచి 
ముందలించు నందంబునకు వారికి పరస్పరవచనరచనలు 
నడననట యొటువ లెను. 
పదం - మధ్యమాది = అట 
రూపవతి 3- "మొలకనన్వులాండి ! సీముద్దునెమ్లో ఆనుపై 
కలిక్షి ! చెమ్మట (గమ్మ కారణ మేమే? 
వంగవు 3 ఏ- చెలువల గూడి చే చండుగోరింపంగ 
చెలియ 1! నానెమూ గాము చమరించ నవు న [1 1 
రూప ౩- నారీమణి ! యంచలకు నడకలు చేర్చక 
వూర బడలి సీ వున్నావ చేమే ? 
వంగ ఓ- కూరిమి చెలులతో గుజగుజజేకు లాడి 
రీ రమణి! నే బడలియున్నా నమ్మ | 9 
రూప ;- చల మేల తెల్పు నీ చక్కని నెమ్మేను 
కలువకంటి ! యింత కందువాజు నేబే? 


ఇంగ = ఎలవోంట విహారింప సనెండకాంకలచేత 
కలికిరో ! నామేను కందునా జె నే, క్రి 


మన్నారు దేవవిరచితము 4కి 


వ అనిన విని యారాజవదన రాజనాయికితో నే వును 
చున్నది. 


= రూపవతి చదివేది ఏ 
జలజాశ్షీ ! నీవున్న చంద మిదేబు ! 
భళి భళి ! మన సిచ్చి పలుక వచేమి? 
కన్నెల జీరవు కపురంపుపలుకు 
దిన్నెలు జేరవు దిట్ట కోయిలల 
పాడింప నొల్లను పడతుల గాడి 
క్రీడింప మళ్లవు కిలకిల మనుచు 
నవ్వుచు నులుకవు ననుపుచిల్కలను 
దువ్వుచు పలుకనవు తొయ్యలుల్‌ విలువ 
మొగ మెత్తి చూడవు మోడితో నున్న 
వగహాత్సి ఏడవు వదలిన కొప్పు 
భుటియింప నోపవు కలికినెము లను 
నటియింప జూపవు నను చేరదీసి 
మాటలాడ వదేమిు ? మాచెవి యాన 
పాట బొడ వచేము ? భ[చోభయాన 
ఈ విన్న బాకేమి ) యిటు తల వంచి 
సీ వున్న సీకేమి ? నీక్కంబు గాగ 
నాతోడ సీదుడెందము "జెల్ప వమ్ము ! 
నాతోడు దా౭చకే నాతోడునీడ 
నెలంతరో ! నావంటి నెనరై-నన చెలియ 
కలుగంగ నీవింత కలంగంగ చేల ! 
ఇంతిరో ! నీతలం సెతిణగించి లేని 
యుంతటి పనిమైన చే నొనంగ్నూర్హుు 


ద్వి 


44 


నః 


ES 


హేమాజబ్దనాయికాస (యంవరము 


అని పలికి యాబోంటి యవ్యభూటివలపుపొలుపు తన 
తలంపుతో నూహించి యామూాహానాంగిపజ్ఞ జేరి లజ్ఞా 
ఛరం బుజ్జగించి బుజ్జగించి యే మనుచున్న ది. 


పదం - గుమ శ్రకౌంబోది - అట 
వుగువరో ! యిటు జూడవమ్మి ! యికనెన ర్స 
మన సిచ్చి మాట లాడవమ్మ ! సీమదిలోని 
“నగు లెల్ల దీర్చలేనా తగులై చదానగానా. 1 
జ త ఖో ఎజ్‌ 
రమ్మని చేపట్ట చే మమ్ము ? నే వెచ్చిన 
కమ్మువిరులు జుట్ట వే వమవుఎ)? బొరార! యా 
ముమ్మరమా కాకే లేమి? మోహంపు డాకలేమి 3 2 
తలంపు దెలుప వే మమ్ము ? చిన్ననాటి 
3లిమి యింత తలంప మును ! 
జలంత | యంతకోరి కెనా "నేన చేకూర్చుదాన లీ 


అనిన విని యొంతయు సంతసించి కొంత వంతదిరి యా 
కమలాంతుపురకాంత యచ్చ్చాలిని మెచ్చి యే మను 
చున్న ది. 


= అమ్మవారు చెలితో మాటాడే ద్విపద ఏ 


లలితాంగి ! నీవింత లాలించి నఫుజ 
తలంపు లీజేర వంతయు దీర నవు శ! 
సీకన్న నెనరైన నెన్చెలు లెవరు ? 
ఈకోర్క- జేకూర్చ సీస నేర్పరివి 

సుదతిరో ! నీవంటి చుట్టముల్‌ గలం! 
హృదయంబు చాంచక నెణిం గింతు వినుము 
మున్నీటిచెంగట మున్న మన్నారు 
కన్నులసండువుగా గనుంగౌంటి 


మన్నా రుబేవనిరచఛితము శ్‌ 


నతని జగ న్న్మోహనాంగక్ళంగార 
మతివరో ! కనుగొన్న యప్పటనుండి 
వలంపు "రెట్రంచలా వలరాజుచేతి 
యలరులతూపుల ననురును శై తి 
కాంతుని ననుం గహార్స్భి కలంకలు దీర్చి 
యింతిరో ! నాకొర్క్ము._ లీడేర్పవమ్మ ! 


వ అనిన విని బోంటి యాసంపద్వధూటితో నే మనుచున్నది. 


శుకార ! కొండంత కోరిక కోరితివి 


యీారాయ బారంబు లెవ(కిచే ? నవురు 1 
మగవారు వలచిన మర్యాదై యుండు 

మగువలు వలచిన మిగుల చాకగాదా |! 2 
పదడియాబు వేనురు పడతుల వలపించు 
హృదయేశుపొందు నీ కేలాగు హత్తు. లి 
చెలువమన్న_రుసామి చెల్లంబో మన కింత 

సులభుండా యీకోరిక సుదతి ! చాలింపు. క్రీ 


ఓజవ్వని ! యిటువంటి యూహాలు జెల్లునా ? 
"రాజకన్నెల కిది యోజ గాదమ శ | ర్‌ 


వ. అనిన విని కనకాబ్దవల్లి యాకనకాంగితో చే మనుచున్నదిం 


సి చెంగమ్ము చదివే పద్యం పాలా 
ఉ. అక్కూట ! నీవె నాపలుకు లాజుడిబెట్టిన యెట్టు లో రుసే 
చక్కారవిల్తుడాకకును జందురుకాంక కుం దాళనే ర్రునే 
మక్కు-వమోర నెట్లయిన మన్న రుసామిని నన్ను శూర్చ'వే 
'మొక్కె-ద నీకు నోచెలియ ! ముమ్మర మైన విరాలి దీర్గ వే, 


$6 హేమాబ్దనాయికాస సయంవర ము 


వ అనిన విని యుల్లంబున రంజిల్హి యల్ల సఖవుణి యా 
భామను జూచి యే మనుచున్న ది. 


పదం - కేదారగాళ - ఆది. 


నియ్యంద మోనజకు నే దెలియనైతి 


తొయ్యలి ! సీవిభుని తోడి తెచ్చే నమ్మ ! 1 
మంతనమున నాతో నీదు మనసు చెల్పణా 
నింత మేలుచాన వని యిపుడు చెలియ నమ్ము | 2 


చెలి నీకోరిక చేరిక గావింతు 
నెలంత ! యోూయల(త మాని నమ ది నుండవవు శ 1 లీ 


వం ఇవ్విధంబున బలికి యాకలిక్షి యవ్యనధిరాట్క-న్య పను 
పున వేడ్క-లతో(గామా రామనదీనదతటాకాచేకమహారణ 
పుణ్య(ప్రబేశంబులు గడచి నడచి శుభనిమి త్తంబులకు 
చిత్తంబున నానందింపుచు ముందటి వెనక కుందరదనలు 
గొందబు దెచ్చు హెచ్చు కానికలు మానికపుతట్టల పట్టించు 
కొనియక్షణంబె ద వీణ ద్య్వారకాపురంబునకు వచ్చె నట 
యెటువ లెను. 


దరువు క్‌ కల్యాణి బ్‌ో ఆదిం 


చెలులు గొందబు కానుకల్‌ చేకొని వెంటరాగా 
తేలిరుంబోణి దశ్నీణద్య్వారక జేర 


వ ఈరీతి జేరి యప్పు డాకప్పురగంధి యప్వురంబున విజయ 
'రాఘవపట్టభ్యద్రుండు గట్టించిన  గుజరాతిజాతిశెంపు 
చెక్క_డంపుపనుల మిటారించు నతిది.క్పాకారంబులగు 
గోపుర| పా కారంబులు (థ్రీ మైనవపుంగ వగేపాంబులు ళం 
గారవనసమూహాంబులు వారి(చానది మొదలుగా బొదలు 
ననేకతటాకంబులు పోటకమయనుంటపానీకంబులు నాలో 


నం 


మన్నారు చేనవిరచితము 


కింపుచు సొంపాంది యా సంపంగిమన్నా రు నగరివాకలి జేర 
యామిటారి యచ్చట నున్న యవసరంపు మచ్చెకంటినిం 
జాచి మందరధరుని సమయంబు చెలుపు మని మందలింప 
నాకాంత యిప్పు జేశాంతసమయ మని పరిహారింప నాడా 
రికి వారికి పరస్పరవచనరచనలు నడ చె నట యెటువ'లెను. 


పడం = ముఖారి - అట 
జలజాకీ ! యావేళ సంపంగివున్నా రు 
సమయ మేమి ? చెలుపవే 
"వెలందిరో ! పదియాటబు'వేనురు చెలులతో 
వివారించువేళ గాదా. 1 


ఛామరో ! మన్నారుసామితో నొకసారి 

నామనవి వివరింపవే 

కోమలి ! యల సత్యభామపాలయల్క- దీర్చి 
కూడియున్న వేళ గాదా! 9 


కన్నరో ! నేవచ్చుకార్యము శౌరికి విన్న వింపంగలవె 
మన్నారుదాసుని మానసపూజల చెన్నొ ందువేళగాడా ! కి 


అనిన విని యప్పు డప్పడంతి యొడంబడం బలికిన పలుకు 
లంగీకరించి యంగజగురుని చంగట జేరి యావుదాొవళ 
గమన తేదాగవున (ప్రసంగం ెజింగించె నట యొటు 
వను, 


ఎగ్గడిక త్తె మాట :- ఓస్వామి ! పరాకు! ఒక పడతి 
దేవరను పొడగన దలంచి ౩ కాను 
కలు జేకొని వాకిటను గాచియున్నది 
న్‌ సమ్ముఖమ్మున కా కొమ్మను 
రమ్ముందునా ! : 


47 


48 


వం 


క, 


"హీమాజబ్ఞనాయికాస్థయంవరము 
స్వామి మాట ఫ- ఆలాగే రమ్మన వే ! 
ఎెగ్గడిక తె మాట 2- ఓ భామిని ! స్వామి విలిశేని రాజె. 


అనిన విని యాచిపరుంబోణి నగధరుని నగరు (బవే సించి 
యచ్చట హెచ్చు లగు పచ్చలగచ్చుల నిచ్చలం బగు 
శాతకుంభ స్పంభసహ్మస్రంబుల మించు విజయ రాధువభూ 
పాలమంటపరాజంబుచేరున ేజంబునూారుచు మేరుసమా 
నంబై భానుకోటిప్రభాభాసమానం బగు సా్యయంభువ 
విమానంబున నందంపుగందంపుచప్పరంబున నొప్పు వినూ 
త్న నవరత్న సింహాసనంబున గహార్చుండి చలువలతో గెలు 
వున్న చెలువమన్నని సమ్ముఖము జేరి సమ్శదమ్మున 
ముక్కి- తెచ్చిన శై కానుక లిచ్చి నిలిచిన యాచెలినిం 
విలిచి యాదరించి యాదొర యీ వను చున్నాడు, 


వ్‌! స్వామి చదివే పద్యం సని 
ఎవ్వరు ? బోవమీంతురు నీ 
'నెవ్వరి తెగ యచటనుండి యిటు వచ్చితి ప్రీ 
వెవ్వరు ? ని న్నిటు బంచిరి 
అవ్విధ 'మెజింగింపు మాకు నంతయు చెలియా |! 


అనిన విని యాచెలువ యాచెలువ మన్ననితో నే మను 
చున్న ది. 


— చెలికత్తె స్వామితో మాటాడే ద్విపద ఫా 


ద్వ అవధరింపుము దేవ ! అతుల(పపభావ ! 


భువనరక్షణదత్తు ! పుండరీకాక్ష ! 
భోజకన్యాలోల పుణ్యసంశీల 
రాజద్దుణావాల ! రాజగోపాల | 


వం 


వం 


నున్నారు జేకవిరచితము $9 


మొన్న జేవరవారి మున్నీ టిబరిని 
గన్నులపండువుగా. జూచి సాకి. 

కన్ను లవిలుశాని గాకికి జక్షి_ 
కన్నియలమిటారి కడలికుమార 
కాంతామతల్లి మాకనకాబ్లవల్లి 
యంతరంగమున సీయంద-చందముఅె 
యూహించి మోపిాంచి యోార్యగారాని 
మోహసాగరమున ముణింగి తకేలుచను 
నిను దోడి లెవు ని "నేణు మాయింతి 
నను నిటు బంచె నోనలినాయరతాక్ష ! 
మాననీవుడన ! నామునవు లాలించి 
యేను వచ్చినకార్య మీాజేర్పవయ్య ! 
అని పలికి యాకలికిచిలుకలకొొలికి చండలంకాగునితో 
వెండియు నే మనుచున్న ది. 


పదం - నుంటారవం = అది. 
చక్కా-నివారిలో చక్కనిది మిగుల 
చొక్కొ-వకా పలుకుల నిన్ను సొక్కించ నేర్చు. 1 
వింతకవిత హావణించు పీణౌ వాయించు 
నెంతయు సరసురాలు యెల్ల విద్యలను. లి 
అన్నిటా నెరజూణ యందచందములవే 
వన్నెలాండిసాటి యెవరు నున్నారుదేవ ! కి 


అని యాచెలువ కలువచాయలచలువరాయలతో 
మజియు నే మనుచున్న ది, 


శ్రీ 


ర్‌0 


నం 


పేమాబ్దనాయికాస (యంవరము 


పదం = కాంబోది = అట, 


పెకీ తగురా ముద్దు బాల 
రాశేందువదన ! ఓరాజగోపాల |! 


"లేకైన విరిజేనె లొలుకు మిగుల 
మాటలనీబుల మటి ముద్దుగులుకు 
మేటియాొ నాటపాటలకు నల్ల 
ఆంటదైనా లోనౌను ఆయింతివలకు. 


ఉదుటుగుబ్బల వింతమురువు మా 
ఒయ్యారి కే తగు నెంతెన హారువు 
పదపద్యములు చాల నేర్చు ఆ 
భామను నీయురమున( (బేమను జేర్చు, 
"కామించి విలిచెను నిన్ను జాణ 
వేమారు సౌక్కెను నిను జూచి మున్ను 
స్వామి ! యాజవరాలి నేలు యింక 
చల మేల సేసేవు మేలు మేలు, 


శ్రీ 


అని యావన్నెలాండి సన్న జూజిన రాజిమన్ని నింగ న్న్న 


య్యతో మజియు నేమని విన్నవింపుచున్న ది, 


ఆవి చెలికత్తె చదివే పద్యం క 


ముద్దులుగులుకు రా సుద్దులచిలుక రా 
బంగారుతళుకురా పలికి చూడు 

కమ్మపూబంతిరా -కామునిదంతిరా 
వలపులదొంతిరా యలబు చూడు 

కలువనెతావిరా కపురంపు దీవిరా 
శకేనలసోనరా యాని చూడు 


మన్నారు చేవనిరచితము ఫ్‌ 


మురుకేలిజాణ రా మాటలజూటురా 
వలవించ 'నేర్చురా విలిచి చూడు 


గీ, వనజన్నేత్రలమేటి మావనితసాటి 
బోంటి గలుగునె భువి నెరనీటులందు 
నలరువిలుకానికేలిని నలరులీల 
చాల నేలుము రాజగోపాలచేవ ! 


వ అని యామిటారి చిగురుకటారిరాయలంగన్నయ్యతో 
మజియు నే మనుచున్న ది. 


పదం - యదుకులకాంబోది - ఆడి, 
వనితను నేలుకోరా వగ తేల సేసేవురా 
ఎనలేని తమి నున్నదిరా యేమిరా సంపంగిమన్న ! 1 
కన్నెపాయము నీకు జన్నె బట్టినదాని 
కన్నళవిసేయక కరుణమిోిరలాం వి 


కురులు*హూడనినాడె మరులుకొౌన్న దాని 
సరుగ కాగిట జేర్చి చక్కెరమాని యాని, క్రి 


వ. అనిన విని యాకనకవనస్వామి యాభావును జూచి యే 
మనుచున్నా (డు. 


Fame. గోపాలస్యామి చదివే పద ఫ్రం పా 
గీ. సుదతి ! యానాను మేమును జూచినార 
మావభూవుణి రూప ేఖాపిలాస 
మంగనరొ ! నీవు వేజ తెల్పంగనలదు 
కలికికోరికం జేకూ రు ౫లంయకం దీ ర్త - 


ర్ర్‌2 


"హేమాజబ్దనాయికాస ంయంన రము 


గోపాలుని మాట :-= ఓచెలియ! అల కలశాంబుధి చెంత నా 
యింతిని జూచినప్పటనుండి కంతుని 
బారికి జిక్కి యంతయు. జింతిలు 
చుండగా సనాకొవును మము గను 
గూర్చెద నని నివు వచ్చిపలికితివి 
గనుక నుల్లంబు రంజిల్ల నోభామ ! 
యింక మే వుటు వచ్చు నుపాయం 
జేమి ? తెలుపుమూ ! 


రూపవతి మాట :- ఓస్వామి ! మామున్నీ టిమన్నీ నికి 
విన్నవించి శేపెల్లి మిము శ్ర స్వయం 
వరంబునకు రప్పించేము, అప్పుడు 
పరాకుసేయక దేవర యటు విచ్చేసి 
మూనెచ్చెలి నేలుకోవయ్య! ఇందుకు 
గురుతుగా మో కరంబున నున్న 
ముద్దుటుంగరంబు. 'బాంలిపవయ్య ! 


స్వామి మాట :- ఓకుటిలకుంతల ! అటువలనే వచ్చి మో 
నెచ్చెలిమనోరథంబుంబేకూర్తు, అయ్యం 
గనకు నీ ముద్దుటుంగరం బొసయ వే. 


వ, అని యాదరించి రతనాలసాము లు దివ్యాంబరంబు లొసంగి 
సౌంపున సంపంగిగుంపుదివాణంపుజేజేవజీరు డొసంగు 
ముడద్ద్డుటుంగరంబుం జేపట్టి యారూపవతి యాపాలకడలి 
కువమూరిక చేరికకు మరల నంత హేమాబ్దనాయి కాకాంతే 
తనజెందంబుంజిందరవందర నేయు నిందుకంద ర్పుల దర్పంబు 
సెరింపంజూలక వారిని నిందించె నట యెటువలెను, 


వం 


వున్నారు దేవనిరచితము 


వలపదం - కురంజి - అట. 
ఎంచి చూడం దము లకు నెపుడు పగదాయనవు స్‌వ్ర 
మంచివాండవా చర్లండ్లకు వెన్నెలరాజ ! 
ఇంచుకయు నీవగ మానవు. 1 


విరులు సీయమ్ము లని యుంటి వింతగా నామోడ చేడు 
వెబులస వాండితూపు లేసేవు ఓ వలరాజ ! 
తరుణుల నిట్టలయింతు రా 1 9 


ఈలాగున "బాలామణి రజనినాయకుని రాజీవసాయకుని 
నిందించి కాంతునిచింతకు బంచిన యింతిరాక కదురు 
జూచి వేసరి యొక కేసరిమధ్యతో నే మనుచున్నది. 


దరువు = ఆహార = అటు, 


చాలువమనా్న్నా రుసామి చెంతకు నింతకు 
చలి చేరునో ! తేక చేరగాలేదో ! 1 


చేరిన నామాట చిత్తగించి వినునో ! 
ఆజడి బెట్టునో ! యందటీలోన, 9 


వతీరు నాకోక్క- లీడేరు నమ్ము | 
నాతిరో ! విభుం జెట్లా నను జేరు నమ్మ !_ త్రి 


ba] 


అని చింతింపుచున్న యయ్యింతిచెంతకు గోపాలునిదండ 
నుండి రూపవతీసతి వచ్చె నట యెటువ లెను, 


(దరువు) - గుమ్మైకాంబోది = అట, 


మురనైరి యొసంగిన ముద్దుటుంగరముం బూని 
యరుణాబ్ద దేవిచెంత "కప్పు డాలి వచ్చె. 


ర్‌త్రీ 


క్‌క్తీ 


"హేమాజ్ఞనాయీకాస్యయంవరము 


వ. ఇవ్విధంబున వచ్చిన యాభామ హేమాబ్దనాయికతో 


వం 


చే మనుచున్నది, 


పదం = కల్యాణి = ఈది, 


బాల లాలించెనే రాజనో 
సాలుండు నీవునవు లాలించెనే. 1 


పేమ నీ మేలెంచెనే నీ కిము ని 

ఛామ ! యిీమ్ముదికం బాలించెనే. 2 
కలక లన్నియు దీరెనే యీోాపొద్దు 

నెలంత్‌ ! సీ కోరిక చబవేణనే. క్రి 


అని పొసంగం ఒలికి యయ్యంగన యొసంగిన ముద్దుటుంగ 
రంబుం చేకొని యాచెంగమ్ము బత్తితో పహాత్సి తనకన్ను ల 
నొర్తి ఇలిం జూచి తలయాూంచి మేలుమే లని మేలెంచి 
లాలించి యే మనుచున్న ది. 


పదం - "కాంబోద = ఆది, 


హృదయంబు చల్ల నాయనే యీవేళం దనకు 


సుదతి ! మాటవాసెల్ల నీసామ్మాయి గవవే, 1 
చపలలోచన ! నీవు సవరించినట్టి 

యుపకారమునకుం (బ్రత్యుపకార మేమి ! 2ి 
సకుల నెందతీ నైన సంతరించితి గా 

నొఠరెన సీవలె నొదవికే యిపుడు, 8 


నీవంటి నెసరైన నెచ్చెలి గలుగ 
వీవేళ నాకోక్కు లీజెశ నమ్ము ! జ్జ 


వ. ఈరీతి యానారీతిలకంబు నాదరించి యాఇంగమలాకాంత 


వం 


నం 


మన్నారు చేవవిరచితము 


వంతమాని యెంతయు సంతసించి నీరాకరశాొయి “రాక 
గోరుచు నుంజె ననంతరకథాసంవిధానం బజెటువ లెను. 


ఆవేళ గోపాల బేవు. డారూపవతీనతి బలికన పలుకులు తన 
తలంపులో నూహింపుచు మోహంబు నెజయ చేహుంబునం 
బులకల మొలకలు వజయ నల కెండమ్మి జవరాలి యంద 
చందంబులు తేనచిత్తంబున గీలించి నెత్తంబును జూలించి 
తిలకంబు. దీర్పక కొలపంబుంగూర్చక వేదండగవమనలం జేరక 
పూదండలు గోరక చిలుకల సలుకులం గులుకుచు చెలులు 
బిలువకే పలుకుచు పలికి యంతలో ెళుకుచు తాళ రాని 
విరాలిజాలి సోలి యామున్నీటిమన్నీని కన్నియ తన 
కన్నులంగ ట్రినయట్లు దోంచిన యాచెలిం జూచి యీ మను 


చున్నా (డు. 

పదం - ఘుంటారవం - అట, 
ఏ మునేవే ముద్దుగువు 3 ! యెలుకోవె బంగారు బొమ్మ t1 
సెలంతరో ! సిపాదమాన నీనరనకు రాకమాన 
చలముసేయ నాయమానా "చాలని న బంటగాన. కి 
దక్కి-తీ సొక్కిలతి చాల దయం జూడవే నన్ను బాల! 
మక్కువతో ౧ నిలువ వేల ? మరునిచారికి. దాళంజూల, లీ 


మగువ 1 నాపై దయలేదా బిగువుకౌగిటం జేర్పరాచా ! 
పగలు ేలును నాతో వాడా నాపలుకు నసీచెని 
కింపుగాదాం 4 


అని యాసరోశజేక్షణతో దశ్షిణద్వారకాధ్యత్షుండు 
మంకియు చే మనుచున్నాండు, 


ర్‌5్‌ 


పేమాబ్బనాయికాస్వయంవరము 


పదం - కాంబోది - ఆది. 


ఇంత యెంతురా నన్ను వింత సేతురా 

యింతిరో ! మొక్కను న 'న్నేలుకోవే. క్షే 
కన్నెరో { సీముద్దు మోము గనుంగొన్న యప్పటనుండి 
(కొన్నన వాంచాయ నే యాసపండునెన్నెల వేణాయనే 
నిన్నెడబాసియున్న నిమిష మేండాయనే. బి 
ముదితరో ! నీదు చక్కెరమావి విందుసేయకున్న 
నిదుర రాజే నాకంటికి నేం చాళంజూల 

మదనుని పజుకువింటిక వానిదండి బా 

రదికేద నే నోర్వ నొంటికి త్రి 


వ. అని మజీయు నే మనుసున్నా యు 


=! గోపాలస్వామి చదివే పద్యం ఏ 
నీ చెలుల నెవ్వరి నైనం జేరి నేం బిల్చినా 
పవర వచ్చునే నిరాజూత్నీ ! 
ఇంపుమోరలగ నే నేదిక్కు. జూచిన 
సనీయంద పు తోంచు నీలవేణి ! 
ఘుల్లను నాసానక త్తి పల్కు-లె నీదు 
చేతిగాజులసద్దు రీతి. దోంచు 
గ జనీమ్ముపండ్తను గనుంగొన్న యపుడె సీ 
వలిగుబ్బ పాలిండ్లై తలంచుకొందు 


గీ. నింక ని న్నెడచాసి నే చెట్టు లోర్తుం 
బచ్చవింటివజీరుని బారం జిక్కి. 
హత్తి దయమిోర నీమోది బత్తిచేత 
మరులుకొంటిని న న్నేలు నుశ్చాకంటి-! 


వం 


పం 


మన్నా రు బేవవిరచితము 


అత్త ఆఅంగసన నవ్విహూంగ పుంగవతురంగుం డంతరంగంబునం 
గంతుసంతాపంబున నంతయు. జింతింపుచు. జెంగ మలాసతీ 


నంగి గోరుచున్న తత్ప్సమయంబున నుత్సహించి యా 


చాలువమున్నని గొలువ దలంచి నేవుంబుమోర నావుతీ 
ర్భంకై సంచపుేశోేకుల నిగనిగల తెగల మించు తనమేస 
ద్వాదశ ర్ధ ర్త ఏపుం_డైంబులు మొెకుూారెంకు నిస్టామహివు 
వసిష్థాదుల దుటారింష నంతరంగంబున నావోదరసతరం 
గంబులు దుజంగలింప వింతచిజునవ్వు మోవివైం జెంగ 
లింస నాశ్చచ్య చర్య దులకింప నంగంబు పులకింప నానంద 
బాప్పాంబుధభారలు  నెజయ  నపారభా క్రి పారవళ్యంబు 
మేజయ మన్నాగుదేనుని సన్ని ఛానంబునకు మన్నారు 
'చాసుండు పచ్చ నట లఅమెకున నుం 


(దరువు) - కేదారగొళ - అట. 
సృంగారవతులు తనవెంగట చేరి కొలువ 
సంగిత మేళంబు సరస రాణింప 
రంగమిోారంగా విజయరాఘవేంద్రు. డావేళ 
బంగారుమున్నారుప పజ్జకు వచ్చె. 


ఇప్టధభ ంబున మన్నారుసన్ని ధి జేర వచ్చి 'పెన్నిధెగన్న్న 
చందంబున నానండంబు జెంది పునః పునః (పణావముంబులు 
గావింపుచు మనఃపద 02 నకు రావింపుచు తనూ ర్చి 
భావింవుచు తనలోనె సంభావింపుచు త దీయదివ్యనామంబు 
లుచ్చరింపుచు తరుణులకు "పాచ్చరెంపుచు ఎకె కానుక 
లొసంగుచు కడుభక్సి సెసంగుచు పూజలు "సేయుచు 
పొంగుచు డాయుచు రంజిలి కృతాంజలిమయై విజయరామ 
"వేయదు. జావిజయసపోయుని వినుతించె నట యొటువలెను, 


ర్‌ 


వ 


హేమాజ్ఞనాయికాసయంవర ము 


= విజయ రాఘవనాయకుండు చదివే ద్విపద === 


జయ చేవకీపుత్ర ! జయపద్భనేత్ర ! 
జయ మోహనాకార ! జయ యదువీర ! 
జయ దై త్యసంహోార ! జయకీ ర్హిహోర ! 
జయ రాజగోపాల ! జయ దయాళీల ! 
జేరి మూపాదముల్‌ సేవింపలంటిం 
నోరిక లీడేరం గుతుకంబు మెం 
దపము ఫలించి నే ధన్యుండ నైతి 
నిపుడు వేడ్క_-6 జెలం౫ హృదయ ముప్పొంగ 
నీకోటాక్షుంబున నిరుపమ।శక్రీలు 

చేకొని యభివృద్ధిం 'జెందంగం గంటిం 
బాయని బహాుప్యుతపా_తాభివృద్ధి 
సాయురారోగ్య భాగ్యము లందం గంటి 


వారిజభవభవవాసనాదులును 

సాక కింతం తని చర్చింపలేని 

మహిమే జఇెన్నొందు వున్నారు నీవె 
సహజసత్యరుణచే సాక్షాత్కరించి 

నావీట నెలకొని నన్ను నీరీతి 

చేవేళ బోపి.0ప నింపొంద. గంటి 

నిముద్దుబట్రిన్నై నెగడిన నన్ను 

(శబ్రేమతోం చేపట్టి వెలయింప వయ్య ! 

అని మస్తకన్య స్తహస్తుండై (ప్రస్తుతించి తనళుభనూ కుల 
కభిముఖుండు గా నేరక యూరక వేజొకపరాకున విన్న నై 
యున్న చెండలంకారునిదండ జేరి దండంబు లర్పించి 


(ప్రార్థించి చెండియు చోళభూముండలాఖండలుం జే మని 
నిన్న వింపుచున్నా (డు. 


వం 


వున్నారు చేవవిరచితము 


యె 


స్వామి | 'నేండలాగున్న చంద మిచేమి! 
చేమారు వేడెదను వివరింపవయ్య ! 1 


సమయము 'దెలియక యెపుడు సముఖానకు సే వచ్చిన 
(క్రమముతో విజయ రాభఘవ ! రమ్మటంచు 

మమతమిర లాలించి మనవు లాలించి (కోమ 

మవమర చనవు బాలించి యాదరింతుకుగా |! 2 


పొలతులడై ౧ బొలయల్క-. బూనియున్నయందయో | 
ఎలమి సారదగానముచే నింపొందు సవాయంబో ? 

అల సనకాదిమానుల యభినుతు లాలించేరో ! 

అలర మిాచిత్త మేమి ? ఆనతియ్య రాదా. క్రీ 


అని పలుకు తనముద్దుల పట్టి సుద్దులకు నుప్పాంగి నిజ[పభా 
వంబు భావంబునం దలంపుచు సంపంగిమన్నండు డయా 
సంపన్నుండు గాన (ప్రసన్నుండై వత్స ! రారవు ని వాత్స 
ల్యంభరబున నరంబునం గరంబు పేర్కొని కలిచి శిరంబు 
మూర్కొని ఏంపు మూంపు హృస్తంబున మస్త్పరింపుచు 
వింతపలుకుల కుస్సరింపుచు నఖలచింతేలు ని స్పరింపుచు 
నామూదంబు విస్తరింపుచు నతనితో నే మనుచున్నాందు, 


సర్‌ సామి చదివే ద్విపద ఇరా 


మన్నారుదాస ! ఓవుంజువిలాస ! 
చిన్నాారిపట్రినై నేవ నేయుచును 
బహువిధ గోపుర పాకారములును 
మహాస్తియుమణినుయమంటపంబులును 


రి 


60 హామాజ్ఞనాయికాసయంవర ము 


కనకరథములు శృంగారవనములు 
ఫఘనవిభూపషణములు గజతురంగములు 
మాకు సమర్పించి వమూచేకం గృతు ల 
నేకముల్‌ వెలయించి నితో ఫలే వనములు 
బహూువైభవంబులు (పకటించు నిదు 
సవాజసద్భ క్కికి సంతసించితొమి 
తేనయుండు మంతియు దళకర్ప నీనె 
అనుర కుండును భ కు. డాప్పుండు స్‌ 
పరముబంధుశును మ్మాపాణంబు నీవె 
అరయంగ హితుండును నన్నిట నీవె. 


ప, అని మందలించి కంద వరు వోూవిపపై మందపాసంబు 
చిందులు దదొక్క- చెందిన సిగ్గుతోం (వియనందనునిం జూచి 
యలమందచెలుల ఊోందంబులుం గరంచు సౌందర్య శాలి 
వుజీయు నే మనుచున్నాండు, 


పదం - సావేరి - రుంప తొఖం, 


వినవోయి నాపలుకు విజయరాఘవవత్స ! 
తనకు సీకన్నను మిగుల తగులైన వారెవ్వరు ! 1 


కలనై న నీకు దాచు కార, శ్రి మేమున్నది ౫ 
తెలిపెడ వినుము నా తెజలౌల్న నిపుడు 9 


మున్నీ టిరాజుకన్ని యను మొన్న కనుంగొన్న ది మొదలు 
కన్నులవింటివాండు నాపై కలహింపుచున్నా (ణు, త్రీ 


రయమున నీపొద్దు కడలిరాజుతో మాటలాడి 
(వ్రయముగా మాకు నీపెండ్లి యొనగూర్పుము. 4 


మన్నా రుజేవవిరచితము 61 


ముక్కువమిోరలో నిపుజె మగువను నను గూర్పుము 
నిక్కముగా సీకార్యము సీవల్ల'నే యనురు. న్‌ 


వ అనిన విని సంజాతమహోోత్పాపహూాండై. కంజూత నేతు 
నితో. దంజాపురీందుం జే మనుచున్నా (డు. 


-—ి విజజీయరాఘువనాయకు.శు చదివే ద్విపద వా 


బేవాధిబేవ ! ఓచేవకీతనయ ! 

"దేవర యిపు డానతిచ్చిన యట్ల 

నడ చెద నింతకన్నను భాగ్న మేమి ) 
అడియనితో నింత యాన తీవలెన 
ఓ నయ్య (ప్రద్యుమ్న సాంబులతోడి 
వానిగా నన్ను దేవర గటాక్షీంచు 
గరిమచే నీకార్యఘుటనం బొనర్చి 
యిరువురం గూర్చి యభీష్టముల్‌ గాంతు 
నింతమా(త్రమున కిం లేల చింతింప ! 
కొంత సేపు వినోదగోస్థి మై జలంగి 
యింపుగా చేవర యిందుండి లేని 
సాంపుతో నీపాద్ది ఛుభనార్త దెత్తు 


వ అని పలికి యాకంతుజనకుని చెంతనుండి యతని యను 


మతిం గాంచి యానగరాజధీరుండు తననగరుం (బవేశించి 
చలువలు _౩ై సేయం గొలువుశింగారం ఒవధరించ నట 


యెటువ లెను. 
ఎవ నాయకుని కొలువుశింగారం ద్విపద = 


విజయ రాభువమహీవిభుచి తృ 'మెటీంగి 
౫జరాజగమన యుక్కా_ తె వెంత. చేరి 





వేం నాయండు, 


§2 


వ, 


"'హీమాబ్దనాయికాస్వయ నరము 


తిరఠరముగా గస్తూరితిలకంబు దిద్ది 

విరిసరుల్‌ సిగనిండ వింతగా జుక్లై 
ఫొలంతి వే బొక్క తె బురుసారుమాలు 
చెలువుగాం గొట్టి నావెలువరాయనికి 
నతివ వే జొక్క- తె యారాజు కపుడు 
రతనాల హెచ్చుతురాయి? గీలించె 
చవుల హెౌచ్చగు సెద్దచౌాకట్లు నతని 
చెవులను హా త్తించె చెలువ యొక ర్తు 
మురువులు హవణించ మురువుగా నొకతె 
మెజయించ నొక్కభామిని కంటసరులు 
సుళువు పట్టుహిజూరు సాగనుగాం బూని 
యలరు ముత్యపుజంటి యరచట్టం దొడిగి 
వలుందని రాజదుప్పటిం గటిం గట్టి 
మొులకశకంపులవంకి ముల చెక్కె_ నొక తె 
చిలుకల తాళిలు చేసరంబులును 

తళుకుటు తృరిగెలు తగు "బావాఎవురులు 
విడిశెంపురవల వాంపిరతాయితులు 

కడు మించు నక్ష(త్రకంఠమాలికయు 
మొదనై న సొమ్ము లామోహనాంగునికి 
ముదితలు _కై సేసి ముద మంది రవుడు. 


ఈచెలువునం జెలువలు “కై సేయ హోాయిలుమోరి తన 
నగరు బయలుబేరి పారులు దీవింప పౌరులు నంభావింపం 
దురంగంబు నెక్కి. చతురంగబలంబులు గొలువ నిరర్షభ 
వేగంబున మార్షంబు నిర్లమించి గజరాజవరదుని పంపున 
విజయ రాఘ వేం(ద్రు డాపాలసం[దంపువజీరుని దివాణంబుం 


జేర వచ్చె నట యెటువలెను, 


వం 


మన్నారు చేవవిరచితము 


దరువు - కల్యాణ్‌ = ఆది. 
వెలలేని కేజి నెక్కి. వఏజయ'రాఘు వేంద్రుండు 
కల ఇాబ్ధరాజునగ రికి కదలి వచ్చె నపుడు, 


ఇవ్విధంబున వచ్చిన యచ్చు తాధిపప్యాత్రుని నదీకళ(త్రుండు 
పూయంబు నెక్కి రయంబున నెదురుకొనె నట యెటు 
వలెను. 


పదం - పున్నాగవరాళి - ఆది. 


సరగున విజయ రాఘవచం[దుని రాక కుప్పొాంగి 
థరధిరా జెదురుగా వచ్చె పరిజనుల్‌ గొలువ 


ఇవ్విధంబున _నవ్వనధిరా జెదురుకొని ముదముతో 
హాయంబు రయంబున డిగ్గి యాచెంగటల దురంగంబును 
డిని యొయారంబుమోర వచ్చు నయ్యచచ్చుతవిజయ రా 
ఘువఘామండలాఖండలుని దండం జేరి కైదండ మయొనంగి 
వేడ్క_లతో నతని దోడొ్కొని వచ్చె నట యెటువ'లెను. 


దరువు. 
భఘునతమోారం గడలిరాజు “కై దండ యొసయి 
తనదు నగరికి మన్నా _రుదాను దోడి దెచ్చె 


ఇవ్విధంబునం దోడొొ-ని వచ్చి యగరుధూపవాసనలం 
బొగరుమోరు తననగరుం (బవేశించి చారుగారుత్త త చ్భా 
యానికాయదంతురయు లగు కొన్ని క త్యూంతేర ంబులం 
గడచి నడచి యందు వివిధకీర శారి కాపుంజంబుల రంజిల్లు 
మంజుతరకనకపంజరము లు, వెలుపు రాచరాచలుపల వెలు 
పల పొలుపలర దీరిన మదకుంజరము శయ ర గారు పచాణు 


64 


'హీమాబ్బనాయికాసాయ ౦వగము 


వన్నె బంగారుకంబంబులు, రత్న మయనూత్న సౌధపఏీధికా 
నికురంబంబులు మగరాలనిగరాల నిగనిగల తెగలల జూల 
'మెలంగు జాలమారగ్షంబులు మానికంస్తు చక్క-డంపు పనుల. 
జొక్కటంబుతై మించు కాంచనపాంచాలికావర్లంబులు, 
గ "ప్పసుప్పాణిము త్యాలస రాల చందువాల బరణప 
మజుంగు సరిగజంటి నునుకుట్టు పనుల గనుపట్టు నునుపట్టు 
న ట్రంపు మేలుకట్టుల రువారంబులు కులుకుసిబ్బపుగబ్బీ 
గుబ్బెతల యబ్బురంపు నిబ్బరంపు నెన్న్నడల తడబడు 
నడుగు ఇందమ్ముుల నందము క్‌ లగు కుందనంపు టందియల 
రృుళంరుళధ్యనుల మరిగి యంచల తిరుగు రాయంచల 
సంభఛారంబులుు వెడందనిడుద యంకణంబుల పొంకంబులు, 
విశాలచం(ద్ర శాలాకనత్క_నకపర్యంకంబులు, సాంద్రతర 
చంద్రకాంత కాంత వేదికాంతరనిరంత ర రాజ(దాజోప చార 
నిస్తులసమ స్తవ స్తుజాతంబులు, శాతకుంభకుంభరంభా స్తం 
భరంగవల్సి కామత ల్లి కారంగదు త్తుంగళృ్ళంగాటక[(వాతం 
బులు గలిగి చెలగి చెలువుమోన కొలువృుకూటంబుం జేరి 
యందు. జెన్నొందు భ(ద్రవీఠంబువై నవ్విజయరాఘవ 
పట్టభ(ద్రుని నుంచి యుపచరించి గారవించి యే మను 
చున్నాండు 

పాదం - సావేరి - అది 
సుదినమాయె నేడు నిము శ్ర జూడలోల్లి నపుడే 
మదనవిలాస ! చక్కని మన్నారుదాస ! /| 
నిరుపమక్షీర్తులు గాంచి ని త్యాన్న దానముచే 
ధరణి వెలసెద వనుచుం దాను విన్నాండ. 2 


వం 


వం - 


మన్నా రుచేవవిరచితము ర్‌క్‌ 


తటిచుగాను బదియాఆజు చానముల్‌ గావించు 
పరమపుణ్యుండ వెంతయు (బహ ఇణ్యుండ వీవు తీ 
మచ్చికమిార మో రిటకు వచ్చుకార్య మేమి +? 
అచ్చుతరఘునాథతనయ ! ఆనతీవయ్య. 4 


అనిన విని యాపట్టభద్రుం డాసము[దునితో చే మను 
చున్నాడు. 


పదం - తోడి - ఆది. 
మున్నీ టిరాజ ! వినుము మన్నారుసామికి మో 
కన్నియ యగు చెంగ మను (గక్యూనం బెండ్లి చేయు 1 


కులశీల సౌందర్భగుణటై భవము లెన్న 
'జెలువమన్నారుసామికిం జెంగమ్ముకే తగును 2 


(పేమతో నిరువురికి. జెండ్లిం గావింపు 
తామసము సేయవలదు యీనుపహూ_ర్తముననే. తి 


అనిన విని యాగుణరత్నాకరునితో రత్నాకరుం డే 
మనుచున్నా (డు. 


ఆవి సముద్రుని ద్విపద వా 
విజయ రాఘువధీర ! విజయావ తార ! 
విజతారిపిర + కోవిదజనాధార ! 
విన్న ప మొకూాటి వినలగద వయ్య ! 
మన్నారు దేవుండు మహి తానుఛావుం 
జెక్కువా కీ రుల నింవాందువాండు 
చక్క-నివారిభోం జక్కానివాండు, 


5 


66 'హేమాబ్దనాయికాస్త్వయంవరము 


అతులితగుణముల హరువొందు మేటి 
యతనికి మాతనయ నొసంగి వేడ్క 
లందుటకన్న భాగ్యము వేజ కలది! 
ముందుగా దగు వివ్దునమూారు లం బిల్వ 
నంవించినాము స్వయంవరంబునకు 
సంపంగిమన్నా రుస్వామియు నిటకు 
వచ్చిన 'జెంగవము శ వరియించు నాదు 
ముచ్చటయును జెల్లు ముద్దుబట్లియును 
నెంతయు ముద మందు నీయర్థ మునకు 
జింతింప6 బనిలేదు చేకూడు ేపె 
అన్నిటా ధన్యుండ వఖిలమాన్యుండవు 
నన్నె వాసియుం గల్లి నర్ష్లు దొరవు 
సీయంతవాండు బూనిన యట్టికార్య 
మాయయ్య ! యెొటునైన నొనగూడు టరుడె ! 


వ, అని పలికి యాక లశాబ్దీరాజు నేర్బారం గర్బూరతాంబూాల , 
కనకాంబరాభరణంబుల బహుమతులు గావించి గారవిం 
చిన నుప్పాంగి యప్పు డవిజయరానఘవపట్టభొద్రుం డా 
సుభ[చ్రాసోడరుని చెంతకు మరలి తరలి వచ్చె నట యెటు 
వ లెను, 


దరువు - కన్నడ = ఆద 
సన్నీ టిమన్నీ నితోన ముదమున మాటలాడి 


నున్నారుడానుండు వచ్చె మన్నా రుచెంగ 3కి, 1 


వ. ఇవ్విధంబున వచ్చిన యచ్చుతవిజయ'రాఖఘవభూపాలుం. డా 
గోపాల దేవునికి మొక్కి. యేమని నిన్నవింపుచున్నాాండు, 


ర్‌ం 


మన్నా రు చేవవిరచితము 


కోరిక తెల్ల ఫలియించ గోపాల చేవ ! 
కుఠార ! మాసామా యి నరుణాబ్దవల్లి 1 


ఆవనధి రాజువద్ది యాప్పులగు మంతులు 

ఈ వేళనే మిమ్ము బిలువ నిటు వచ్చే రయ్య ! ల్లి 
ఉల్లమున గట్లు చింత లెల్లం దొలలింపుము 

కల్ల గాదు నేడే మోకు గ ల్యాణ మగును. త్రి 


అనిన విని యంతయు సంతసించి యారాజవున్న డా 
రాజచందునితో నే మనుచున్నా (డు. 


me. రాజగో పాల సామి చదివే పద్యం ప్న 


రా రము సై విజయ'రాఖఘవ ! 
థారుణి నీవంటి ముద్దుతనయుండు గలుగకా 
సారెకు మామదిలోం గల 
కోరిక లొనగహాడు టరుడె గుణరత్ననిథి ! 


అని భుజగశాయి ఏజయరాఘువభూపాలుని మే అంచి 
లాలింపుచున్న యాసమయంబున నాసందంపుమన్నీ (డు 
తన చిన్ని కన్ని య యగు కనకాబ్ణ దేవి యున్న విన్న దనంబు 
సఖీపరంపరలవలన విన్న వాై యాతరి తనకూతురికి 
నన్నే వహాంబుగా వివావాంబు సేయ నూహించి స్వయంవర 
మహోత్సవంబుం జాటించి వార్త కెక్కిన భగవన్నూూ రుల 
వారి వారి వేణువేజుం బిలువ నియోగుల నియోాగించం 
గనుక నతనిపంపున సొంపున సీరదవర్డునిక డక నారద 
మాని నచ్చెనట యటున లెను, 


67 


68 


వం 


వం 


హేమాబ్దనాయికాస్వయంవరము 


దరువు - కాకి - అది, 


(వీరాజగోపాలుని చెంగటి కావే 
నారదమాసీం(ద్రుండు చేరగా వచ్చె. 


ఈరీతిం జేరిన యాకయ్యంపు నెయ్యంపు సువారంపురువా 
రంపుేటారి వేరంపుజూడదారి పొంకముగా. బంకజూక్ష్యునివై. 
సంకీర్తనం బాడీ నటించె నట యొటువలెను 

పదం ఈ దై_రవి నా అట, 
జయము జయము నీకు సంపంగిమన్న ! నన్ను 


దయం జూడు దశ్షీణద్యార కాధీశ ! 1 
మదిలోన నేను నీ పదములే నమ్మితి 

మదనజనక ! నన్ను మన్నింప వయ్య.! 2 
యందువంశచంద్ర ! నిన్ను ముదమున బొడగంటి 
హృదయము రంజిల్లె నిపుడె ధన్యుండ నైతి త్రి 


ఇవ్విధంబున వచ్చిన వియచ్చరమునీంద్రుని నచ్చుతుం 
జెదురుళొని యర్ధ శ్రపాద్యాదిన త్కారంబుల గారవించి 
కాంచనవీఠంబున నుంచి యుపచరించి యేవమునుచున్నా (డు, 


స్వామి మూట రావయ్యా ! మానివర్య ! మోరు యిటు 
విచ్చేసిన కార్య మేమి ! చెలుపవయ్యా ! 

నారదుని మాట 2- ఓస్వామి ! గోపాల చేవ ! ఆపాల 
మున్నీ టిమన్నీ (డు తనక న్నియ 

యగు చెంగము శ్ర స్వ్రాయంవరమునకు 

దిక్కుల నున్న విమ్టుమూర్తుల నందఃకి 





1, టారివారంపు 


మన్నారు చేవవిరచితము 


నిన్ని పిలువ నంవినవాం.డై_ జేవరను 
దోడి తెమ్మని నన్ను నీడకు. బంచి 
తమవగ నియోగిచేం బసుపుషత్రిక నం 
వీంచినా౭ండు. విన ననధరింపవయ్య ! 


వ అనిన విని మన్నారు బేవుండు కనుసన్న సేయ నొకరాయ 
సంపుకొమ్ము యాకమ్మ చేకొని సమ్ముఖమ్మున నిలిచి 
చదివె నట మెటువలెను. 


== రొయసంపుచెలి చదివే పద్యం - కవ్మువక్క-ణ ఏలా 
సీ (శ్రీమన్నహాగుణస్తోమసంపన్ను (జై 
భాసిల్లు రాజగోపాలశెరి 
పాదంబులకు (ముక్కి- పాలకడలిరాజు 
వేడ్క. సేయంగల విన్న పంబు 
సౌమ్యసంవత్సర బె: (తళుద్ధాస్ట్రమి 
మాపటి యగు చెంగముకు స్వయంవ 
రోత్పవం బొనరింప నుద్యు క్తులై నాము 
"తామిటు విచ్చేసి యావమహోత్స 


గీ, వంబు నెజువేర్చంగావలె స్యామినమ్ము 
ఖానకును నారదునివెంట మానియోగి 
నంచితిమి వారిపల్కు- లాలించి మోరు 
వేగ నిటు సాగి వచ్చేది విన్న పంబుః 


వ అని యిటువలె కన్నియ జదివిన మున్నీటిరాజు వఏన్న 
వ్యతంబువక్క-ణ విన నవధరించి నెమ్మది సమ్మాదంబుం జెంది 
యమ్మునీవరునితో  నమ్మురమై రి యే మనుచున్నా డు. 


69 


70 


హేమాబ్ద్బనొయికాస్వయంవరము 


గోపాలస్వామి మాట ;-ఓమునిపుంగవ ! ఆలాగే యిదిగో 
కదలీవచ్చేము ముందుగా మా 
రాక నీరాకరేందున శెజిగింప 
వయ్య ! 


+ అని సబహుమానంయబుగా నతని బంచి యంచిత వైభవం 


బుతోం గాంచనవనస్వామి 'పేమాబ్బనాయికాస్వయంవరో 
త్సృవంబునకు నుత్సహించి చెలువుబొంగారం గొలువుసింగా 
రంబు6 బూనె నట యటువ కను. 


ey స్వామి కొలువుసింగారం ద్విపద ఏ 


ఆరాజగోపాలు( డపు, డుత్సహించి 
తీరుగాం గ స్తూరితిల కంబు దిద్ది 
జగజంపునంపంగిసరు లరజారు 

శిగం జుట్టి యాపైని జీనికడాని 

సరిగ ము_ల్తెపుజంటి సవరణ యొంటి 
భార బురుసారుమాల్‌ పొలుపొంద. గ ట్ర్‌ 
బలుడంబుచలడంబుపై రహిమోరు 
సుళువు పట్టుహిజారు సొగసుగా దొడిగి 
సింగంపు పన్నిివాంత జిలుగుకంగోరు 
బంగారునరిగదుప్పటి వలెవాటు 
సీటుమోరంగ కై చి నిగనిగల్‌ చేరు 
'తేటసుప్పాణిము! క్పెముల చౌకట్లు 
ధరియించి యల శ్యమంతకకా స్తుభముల 
తరమైన చిలుకలతాళీలుం. బూని 
నెమ్మేన జవ్వాది నెత్తావు లీన 
ఘుమ్మను జాలికుంకువుగంద మలంది 


mss Pr rrr Lr srs ew rT NNO 


li “ముత్యాల 


వం 


వం 


మన్నారు చేవవిరచితము 71 


మురునవై న "తాయితుల్‌ ముదుటుంగరములు 
కరకంకణంబులు గండ పెంజెంబు 
సరపణిలును కంటసరులు చేసరులు 
మురువులు హోరముల్‌ మొదలుగా. గలుగు 
సమధికరత్న భూవణములు డాల్చి 
కమనీయవై భవగరివుతో నిట్లు 
కొలువుసింగారమై కోటికందర్చ 

లలిత సౌందర స్రవిలాసు.డై. మెజసె. 


ఈదారి హాాయిలుమోరి మురవైైరి భేరీ ప్రముఖభూరితూ 
ర్యరవంబులు దశదిశల భోరుకొనంగం జఇంగట సంగీత 
మేళంబు జెలంగ వందిబృ్బందంబు లందంబు దై వార 
7౧ వారంబులు సేయ రువారంబుమోర వార కాంతలు 
తనెంత వింతగా పంతువిధంబు నటియింప నింతంతట 
చారుచారులు బరాబరులు గావింపం బారులు దీవింపం 
బారులు సంఛావింప రాజసంబున రతిరాజసమానుండై 
మున్నీ టిమేటివిటికి వెడలి వచ్చె నట యొటువలెను. 


దరువు. 
చెడవిల్తుం గన్నయ్య వీభవంబు మోారయణగాం 
గడలినాజువిటికిం గడు వేడ్క- వచ్చె 


ఇ క్తెజంగున రంగుమోరి వచ్చుచో నచ్చుతవిజయ రాఘవ 
మహీవిభుండు తనదండం జేరి కై దండ మొసంగ నెరరాజ 
సంబున వచ్చు రాజగోపాలు నప్పు డప్పయోధిరాజు 
ముదముగదుర నెదురుకొ నె నట యెటువలెను. 


72 


హేమాజ్ఞనాయి కాస్వయంవర ము 


దరువు కీచార sa అట, 
చెలపచు దొరలు గొలువ మన్న రుస్యామి 
శిలమితోం గడలిరా చెదురుగా వచ్చె. 


ఇవ్విధంబున చెదురుకొని యవ్యనధిరా జతని నుచితస త్కా 
రంబుల గారవించి యుపచరించి తపనీయమయంబై తే 
జంబుమిారు  స్వయంవరమంటపరాజంబున  నుచితరత్న 
ఖచిత వీఠమ్బున నుంచి భావంబు రంజిల్ల నామహోనుభావు 
నితో చే మనుచున్నా (డు. 


పదం - గుమ ్రకాంబోది = అట తాళం, 
వమయ్య గోపాల బేవ ! స్వామి యిటకు విచ్చేయంగా 


నానుందిరము పావనం బయ్యె నేండుం 1 
తపము లెల్ల నెజువేజె ధర్మంబు లీజా 

నిపుడు నాముచ్చట జెళ్లె హృదయము రంజిట్లె. 2 
భువిలో ధన్యుండ నైతి భువనమాన్యుండ నైతి నే 
సవరించు యీవేడుక సఫల మాయె చేడు. క్రి 


వ అని పలుకుసమయంబున నతిధవభబేవుుండగు నాదివరా 


సహాుండును రంగ త్య పాతరంగి తాంత రంగసనాథుం డగు 

కస్తూరిరంగనాథుండును, పంకజాప్పసంకాకుం డగు వేంక 

'శేళుండును, సరసనద్దుణమణి(కోణి యగు శా రపాణియును, 
ణు 


పాలితద్దిరద'రాజు లగు వరద రాజులును, చారుతర వై భి'వుం 
డగు విరరాఘవుండున్కు నీలమేఘ(ప్రభుండును నగు నీల 
మేఘ్మప్రభుండును మొదలుగా దిక్కుల గీర్తులుగన్న 
భగవన్నూ ర్త లార 'త్నా కరేందుని ,ర త్న మందిరమునకు 
వచ్చి రట మయొటువలెను, 


ద్వి 


మన్నా రుజేవవిరచితనము 78 


దరువు - శంకరాభరణం - ఆది. 


వెన్ను నిమూా రు లందటు వింత వింత పళాయిలుతో 
మున్నీ టిరాజునగరికి ముదమున వచ్చిరి. 


ఇవ్విధంబున వచ్చిన యవ్విమ్షుమూ రుల నవ్వనధిరాజు 
శుభోదర్క-౦బుగానెదురొొ-ని సగారవంబుగా వారల. 
దోడి తెచ్చి కాంచనపంచాననవీఠంబుల నుంచి యాదరించు 
నాసమయంబునం జెంగ మ్మ కొలువుసింగారంబు( బూసనె 
నట యెటువ లెనుం 


= చవెంగము వారి కొలువుసింగారం ద్విపద ఫం 


ఆవేళ నయ్యరుణాంబుజవల్లి 

చేవలు గావింపం చెలు లిరువంక 
కురులు దువ్వి మిటారికొప్పమరించి 
సరిలేని యరవిరిసరములు జుట్టి 
జలజావ్నీ యొక్కొ_ తె సరస వహించు 
నిలువుటద్దములోని నీడ గన్లానుచుం 
"జెలివొందం గస్తూరితిలకంబు దిద్ది 
కలికి వాల్లన్నులం గాటుకం దీర్చి 
వగమించు సరిగెపాపడ ధరియించి 
జగిబురుసా-చీరం జెలువొందం గట్టి 
సింగార మవురంగ జిలుగుబంగారు 
రంగులకంగుల రపిశె ధరించి 


“పొలుపొందు కపురంపు భుగభుగల్‌ మించ 


గులుకుగుబ్బలను గుంకువుగంద మలంది 


74 


వ 


"హేమాబ్దనాయికాస్వయంవరము 


ము త్యాలకుతికంటు ముంజేసరాలు 
నుత్సరిగాలు మణీ యుదిరిగాజులును 
నించాణికడియంబు లిందనీలముల 
సాం[దంబు లగు కంటసరి బన్న సరులు 
పదకముల్‌ మగ రాల పాపటబొట్టు 
ముదురు కెంపుల మించు ముద్దుకం కెయును 
ముంగర బవిరలు ముత్యాలసరులు 
నుంగరాల్‌ సరిసెణె లొద్దేణ మమరు 
సందులదండలు చంద్రసూర్యులును 
నందియల్‌ మట్టియ లాదిగా. గల్లు 
సకలభూాపావిశేవషంబుల చేతం 

జికిలి నమ్మేను గై నేసి యెంతయును 
సరిలేని తనరత్న సౌధంబు డిగ్గి 

సరుగ స్వయంవరస్థలిం జేర వచ్చె. 


బంగారుచాయలం బరంగు పల్లకి నెక్కి 
చెంగమ్మ యాసభం జేరణగా వచ్చె. 


ఇవ్విధంబున వచ్చి యవ్వధూమణి పల్లకి డిగ్గీ మెల్లనె 
యల్ల స్వయంవరరంగంబుం జేరంగ నల శాంగమ్మచెంతం 
జేరి రూపవతీ "కాంత యావిన్షుమూ రుల వేలు వేజం జూవి 
వారి వారి వేరుపెంపు లాసంపదజవరాలితోం చెలుపునప్పూ 
డప్పడంతి (పత్యుత్త రం బచ్చు నాదారికి వారికి. బరస్పర 


భచనరచనలు నడచి నట యొటువ లెను, 


మన్నా రు చేవవిర-దితము 75 


పదం - సావేరి - ఆడి 


రూపవతి 2- చెంగటి పారిజాతమ సేవకుల రశ్నీంచు 
రంగనిలయుండే యితడు బంగారుబొమ్మ ! 


చెంగమ్ము :- పొంగుచు నామదిలోని పూనిక నెజ వేర్పు మని 

యంగనరో ! యితనికి యంజలి చేసేసే, 1 

రూప :- ఆదైత్వపీరుని గెల్చి యవనిం జెచ్చి నిల్చిన 
యాదివరాహుండే యితండు యలరుంబోణిరో ! 

చెంగ - నాదుపాణవల్లభు నను గూర్చు మని వేండి 
యీ బేవునికి ముక్కే-నే యిందువదన |! 2 

రూప :- శరణన్న వారల గరుణచే వెలయించు 
వరదరాజు యితండే వనజలోచన ! 


ఇంగ ;- తరుణిరో ! నావిభునిపై6 దగిలి నామనసు 
మరల నేర్చునా ! యిటువంటి మాట లేలనే, కి 


రూప వ- పొంకము” భక్తులను బోషింపంజూలిన 
"ఏంకటరవముణు.ంజే యితండు విరింబోణిదో ! 


చెంగ :- పంకజలోచన ! నాదు పతినిం జూచిన కన్నుల 
నింక వేతొకరిని జూడ నితవు గాదమ్మైం [1 4 


కొంది = ఆది 


మాప ఏ- చక్కని వారిలో. జకహైనివాం డమ్ము | 
జక్యావగుబ్బెతల సొక్కించువాండు 
చక్కెరప్‌ల్పు నిం ౫ న్న సంపంగిమ న్నండే 
గ్రక్కున నితని నీను కనుగొన వమ్ము! క్‌ 


జంగ 3- మున్ను జూచినవాండే వండు 
on 
ఏనిహైం జాల మరులుకోలీతొతేగఎ 
మగువ ! ఏనివై ' మనసు హ_న్టైణ్యే 


వం 


నం 


వం 


నం 


పేమాబ్దనాయికాస యంవరము 


అని పలికి తనచంగట మంగ భతూర్యరవంబులు చెలంగం 
బొంగుచు జనులు కనుంగొనంగ వేలుపులు విరులసోనలు 
గురియింప విబుధతతులు సన్నుతులు నెరయింప నల కల 
కంఠకంఠి యదుకులకంథీరవుని యుపకంఠంయు. జేరి యు 
త్కుంఠమిోర నతని కంఠంబునం దనశెంగేల నున్న బంగారు 
విరుల సరంబు హాత్తించె నట యెొటువలెను. 


కనకవనాధీశు కంఠంబునందు. 
గనక మాలిక 'జే-ర్చం గ నకాజ్బవల్లి నా 1 


అంత హేమాబ్ఞనాయికాకాంత నిజాంత పురంబు (బవేసిం 
చిన యనంతరంబ రాజనోపాలుండు రాజవీభుల బయలు 
"జేరి హళాయిలుమిోరి బంధురం బగు గంధనింధురం జెక్కి- 
నట వచ్చె నట యెటువ లెను, 


దరువు. 


మదగజేంద్రము నెక్కి మన్నారు దేవుండు 
ముదమునం గడలిరాజుసదనముం జేర వచ్చె. 


ఆసముయంబున జెంగవు ఇ యాసభారంగంబు. జేర వచ్చె 
యటున లను, 

దరున్ర. 
చెంగట చెలువలు చేరి తను గనొలువలాం 
జెంగమ్మ పెండ్లి చవిశం జేరంగా, వచ్చె. 
అప్పు డుప్పొంగి యప్ప ోాధి రాజు బంగారు పెండ్లి చవి కే 
లోన పావక్షైన నవరత్నమయంబు లగు పెండ్లి వీటలపై 


వ 


వం 


మన్నారు బేవవిరచితము 


నార కాబనాయికారాజనోపాలకుల నుంచ నట యొటు 
వలెను, 


దరువు. 
చంగ౫మ గాను జక్కొ-ని చెలువవున్నా రును 
బంగారువీంటటమై నుంచెం బొంగుచుం గడలిరాజు. 1 


ఆసమయంబున నాసంద్రంపుమున్నీ ండు బిల్వనంప భాసురా 
మోదంబుతోే భూసుర్మాగణు లగు పురోహితు లాసభాం 
జేర వచ్చి రట యొటువలెనుం 


దరువు - సౌరావ్న - ఆది. 
ఆ 


పంచాంగములు జేపట్టి పశైనావుములు బెట్టి 
యంచితముగం బురోహితు లటు వచ్చి రపుడు, 


ఈరీతి వచ్చిన పురోహితు లావాహినీపతిని దీవించి 'యే 
మనుచున్నా రు. 


—-— వురోహితుల మూటలు ఏ 
మంగళ్ళాని భవంతు, అఖండిత(ప్రతాపో స్తు, 
దిర్హాయుమ్యమ ను, ఓమహానుభావ ! దేవర 
వారు మమి గంత శీఘ్రముగా నిప్పుడు రప్పించిన 
“కార్య మేమి ? ఆనతీవయ్య ! 


సము[దుని మాట ;- రారోయి ! పురోహితులార ! రాజ 
గోపాలస్యామికి  మాపట్టి యగు 
వెంగమ్మును. పెండ్లి చేస్తున్నారము, 
మోరు ముహూర్తంనిర్ష యించిపినా 
పహూవముహోత ఏవం'బార ంభించరోయి | 


"'పేమాజ్బనాయికాస్తయంవరము 


పురోహితులమాట;- స్వామి !అషువలెనే నిర్ణ యించినారం 
“ శుభస్య శయం ” అన్నాండు గనక 
“మనోజయంతుమాండవ్యః”అన్న ట్టు 
యిదే సుమూపహూ రృము ఆలాగే 
వివాహోత్సవం బారంభించేమయ్యా! 
ఒహోోపహళో ! వలినవారు సిద్ధసంక 
ల్పులు గారా అలాగే సంకల్పం దొర 
కుందాం రారోయి ! 


నం క్ర లం 


శుభే శోభనే ముహూ శే ఆద్య(బవ్నాణః ద్వితీయపరా స్టే 
శ్వేతవరావహాకల్సే వైవస్వతమన్వంత రే కలియుగే (ప్రథమ 
పాదే జంబూద్వీ వే భరతవ్లై భరతఖండే అస్నిన్వ ర్న 
మానే వ్యావహారే బాందమానే సౌమ్యునామసంవత్స శే 
ఉత్తరాయణే వసంతర్తా చైత్రమాసే ళుక్లపత్నే అద్య 
కుభన క్ష త్రళుభ యోగళుభకరణయుక్తాయార అస్యాం 
శుభతిధా రకాబ్బనాయికారాజగోపాల మో; ఉద్వా 
హాఖ్యం కర్మ కరిమ్యమాణః తదాడా శుధ్యర్థం వృభ్యర్థం 
అభ్యుడయార్థం చ శోభనార్థం నాందీ చేవ తా హో నం 


త! 
తదేవ లగ్నం నుదినం తదేవ 
తారాబలం చంద్రబలం త బేవ 
విద్య్వాబలం దె వబలం తబేవ 
లశ్లీ శపళె కేం ఘీయుగం స రామి. 


సునుూహూర్హొ స్పిృత్యనుగ్భన్లాంతు నుమాహూర్హమస్తు. 


మన్నా రుచేవవిరచితము 79 


వ ఇవ్విధంబునం బురోహితులు సంకల్పంబు గావించుసమయం 
బునం బొంక మగు కుంకుమెబొట్టు నిటలతటంబుల రాణింపం 
బనువురసపునిగ్లులు నెమే గన మిటారింపు జాతిశ్ళంగారంబు 
బొంగార ఛాసురోల్లాసంబున భూసురాంగనలు వచ్చి రట 
యటువ లెను. 


పగడంపు చౌకట్లు బారికుంకువము బొట్లు 

జిగి చేరు పోశవన్నె చీరలతీరు 

“మొగమున పనుపుడాలు ముదుగు రవిశెలకీలు 
సాగనుమించ ముక్తేదువల్‌ సాంపున వచ్చిరి. 


వ అప్పు డప్పాటలగంధులు పాటలు బాడుచు వచ్చి రట 
యెటువ లెను. 


లశ్నీ కలగ - దరువు. 
శృంగార మమవమర యాం జెలువవున్నారు 
'చెంగమ్ము "పెండ్లి కి జలులార ! రార i 


నిచ్చకల్యాణంబు పచ్చతోరణము 

హాచె్చన కడలిరా జింట నేపొద్దు. 2 

కన్నులు చల్లా గనుంగొంద మమ 3! 

మున్నా రుసామిని మన చెంగను నుం త్ర 
వ. ఈకరితి వచ్చిన వేరంటాండ్రు లచ్చట ముచ్చటలాడి రట 

యెటువ లెను. 


ము'త్తేదువల నూటలు ;- ఠావె ఓకాసల్నాటి తిమ్మక్క ! 


సేమాబ్బనాయికాస్థయంవర ము 


మరొకరి మాట :- ఇదిగో వస్సుందాననే ! వేరూరి రామక్కొ! 
వింటినొపే జంచేల బుచ్చక్క- ! అచేంచే 
వోభారతాలసూరక్క- ! వస్తివొషే పుల్ల 
గూర చేరక్కొ- ! మనసముదరాజు నగరను 
చెంగమ శ్రనారికిసెండ్లి చేస్తున్నా రవ, పాటలు 
బాడిన ము తేదువల కల్లా కట్నాలిస్సు 

న్నారవ పుచ్చుకొందాం వచ్చేరొపే. 
మరొకరు :- అందుకే కాదొపే. వచ్చింది. ఓళమ్ము ! వింటి 
వొషే మానారు యివేమో  యొసపెఫో 

యీంబేంవో అంచుందాచే! 


వుదొకరు - వమంచుంచారె వోశమ్మ | 
మరొకరు ౩- మావారు ఇందుకువూ([తం ముసలివారష 
యెొషైనా నన్నుగ డించిపెట్టుమని పోరుకతిచ్చుం 
దారెవోశనము శ్ర! 
మరొకరు ;- ఓశమ్మా ! అట్లా ననకువే. 
భళ ద్వి. వురుషుండెే దైవంబు పురుముండె తండి 
పురుముండె నాపాలి పురుహో తృముండు ” 
అన్నాండే ఓీశమ్మ ! అమగనక చే మూవారిని బిడ్డకన్నా 
ఏశకేవంగా బోషింతునే. 
మరొకరు ;- మావారిని బిడ్డకన్నా విశేషంగా. బోషింతు 
నంటివే, అన్నె కే యిరుగువారూ పొరుగువారూ 
యెంగావలెసే సీకు ఓశమ శి 1! మీవారినిన్ని 
మావార్నిన్ని మార్పుకొందామే స్ట 
మరొకరు $- ఓశమ శ 1 నికు నడు మేల |! బట్టుకొనెనే 


మరొకరు &- ఓథము ! వింటినొపే. మానారు నిన్న రాతి 
ene బందాలు బట్టించి శే, 


వం 


వం 


వున్నారు చేవవిరచితము 81 


మరొకరు ౩-ఓెచే చాలు వాలు పెండి పందిట్లో ఒక 
నుడుగు అనరాదపసపే. ! 


అని ముచ్చటలాడి యచ్చట నప్పు డప్పుడమివేల్పుజవ 
రాం[డు కట్లంబులశై కొట్టంబు దంచుచు నమ్మహోోేత్స 
శాలయాంగణయబున సువాల బాడి రట మెటువరెను 


సి సువ్వాల ఫం 
సువ్వి మూహానాకార ! సువ్వి భి కృమందార ! 
సువ్వి చవచెండలంకార |! సువ్వి సువ్విం 1 
శానవాలు దొరలు జూడ పసపుకుటి దరులజూడ 
రానేళిం. చేలుచున్న రాజమన్న ! 2 


పాలకడలి రాజపట్టి బూాలిమోరం చేపట్టి 
(శ్రీల జాల చెలయనట్టి "ెలువవమున్న |! త్రీ 


వీజయరాఘనవునిఏిట వెలయుచున్న - రాజమన్న ! 
గజరాజగవున నేలు కరుణమిోిరంలాం 4 


ఆవేళ వసిహ్థవామదేవనారదకకిల మార్క-౦జేయ(ప్రముఖ 
నిఖలమహార్ధులు సహార్ద్యులై వచ్చి రట ఇమెటువ లెను, 


దరువు - మధ్యమాది = అట. 
నెరసిన గడ్డాలు నీర్కా-వి ధథోవతులు 
పరగు పట్టుశాలలు పళ్థునామములు 
వరరత్నకుండలము లరుదై న జడలును 
పారు వంద మానీం[ద్రు లటు వచ్చి రపుడుం 
ఇ_్తెజంగున వచ్చిన మునిపుంగవులు అయ్యంగ జగురు 
నిపైె మంగ భ్రాశాసనక్లో కంబు ల్రనేకంబులు జూర్జి కయుం 
జదిప్‌ రట యెటువలెను, . 


82 


"హేమాబ్దనాయి-కాస్యయంవర' ము 


తో రుక్మిణీ స్ప నకస్తూరీకుంకుమాంకిత వక్ష సే | 


వం 


రాధఛామాహనరూపాయ రాజగోపాయ మంగళమ్‌ ॥ | 
మహార్షి మహితం జ్యోతిర స్రంగళానాం చ మంగళమ్‌ | 
త్వమేవ చంపకారామధామకా స్వామిన్న మోాస్తుతే॥ ౨9 
సత్యభామాభిరామాయ సర్వాభీష్ట్యప్రదాయినే 
యదువంశప్రదీపాయ రాజగోపాయ మంగళమ్‌ ॥ త్రి 
సురాధిరాజకోటీరరత్న నీ రాజికాంఘుయే | 

రతీశకోటిరూ పాయ రాజగోపాయ మంగళమ్‌ ॥ 4 


మన్నా రుదాసభూపాలమణిముందిరవాసి'నే | 
మహానీయ(ప్రతాపాయ రాజగోపాయ మంగళమ్‌ ॥ క 


మ్య] చూర్షిక కా 


(భీరాజగోపాల చేవ | బేవతావతంసనసంస్తూయనూనవముహ 
సీయనిజ(ప్రభావ! భావసంభవకోటి మోవానలీలామానువ 
వ్మిగహ ! విగవామహీనిగృహీతదై కేయలోక ! లోక 
రక్షుణవిచక్షణకృపావిలోక ! లోశకాలోకవలయితేధరణే 
మండలమండనాయమానకనకాటవీకృతవిహార ! హోర 
నీవోరసారభునసారపటీరసద్భశవిశదవి శాలయ శో నిరంతరిత 
సకలజగదంతర ! తరణిసహా(సవిభావిభానమాన(పతాప ! 
తాపససముదయహృదయని వేశ ! దకీణద్యారకాధీశ ! 
నమస్తే సమ _స్తేశిత స్తే నమః 

ఆసమయంబున మహోోేల్లానంబు రాణింపం బాణి గవాణ 


మహోత్సవం బవధరిం చిన రకాబ్దనాయికా రాజగోపాల 


కులవై 'వేలుపుదొరలు విరులవానలు గురియించి రట 
యెటువ లెను, 


మన్నారు జేవవిరచితము 


వా 
పూవులవానలుం బొంగుచు గురియించి 
రావధభూవరులనై నవురు లా వేళ 


వ. అప్పు డప్పురోహితులు నిజస్వాతం(త్ర్వంబులక్షై పరస్పర 
సంవాదంబు నడకించి రట యెటువ లెను. 
పురోహితులు రంగయ్య ఏ-వఏవెోాయి ! బోదనం తిమ్మయ 
గారు ! 
తిమయ్మ :- వమంచునాండవోయి ! అనజ్యావాం రంగయ 
గారు | 
రంగయ మాట ;- అచేందోయి! బృహస్పతిసంభావన 
రూకలు నీవు అపలావించుకొని యొము 
వలె యద్యాత ద్యాలుచెప్పుచున్నా(డ 
వోయి ! 
తిమ్మియగారి మాట - భళా! భళా ! మహో లెస్పాయ, 
కొంగముడిరూకలున్ను ధార 
బోంత రూకలున్ను నీవు [గ్రహించు 
కొని యిషమువలె మేపాగాభథాలు 
ఆడేడి లెస్పవవోయి | 
రంగయ మాట ;- ఓహోహో ! నన్నే అంచున్నా (డవు 
వుంచి (ప్రాజ్ఞుండవులే 
తిమ్మయ మాట వ-ఓరి! వజశళుంఠ ! నాల్లు త రాలనుండిన్ని 
చే తగులై నవాండ నుండగా నిన్నటి 
సుడుపండవు నీకు స్వతం(త్రస్వామ్యూ 
లనంగా యేందిరా ?- 


8కి 


84 


వం 


హేమాబ్దనాయికాస్వయంవరము 
రంగయ మాట :- ఓహోహో ! కాదా మరి సీ గుట్ల్టల్లా 
బయలు చేతునో ! 
తిమ్మయ మాట = సేయరా! 


రంగయ నూట :- వమోయి! నీకొడుకు యింట్లో సా 
మ్మల్లా నెత్తుకొని తొత్తులపాలుజేసి 
నలుగురిచేతా కాదనిపించుకో చేజా ? 

తిమ్మయ మాట :- ఓరి! మమా న్‌ అనేది! చెంపళ్‌ద్ధి 
చేతుచమూ ! 

రంగయ మాట :-ఓరి! మిమ్ముదా శకాలు బట్టి తీతుమూ ! 


అత్తరి ము త్తేదువలు సీటుపాటిల పాటలు బాడి రట 
యెటువ లెను. 


జాజర యవఫం ఏ 
జయ జయ హేమాబ్దవల్లి ! జయ జయ కాంతామకల్లి ! 
జయ జయ రాజగోపాల ! జయ జయ రవమణీయనీల ! 1 


జయ జయ కలశాబ్దీకన్య ! జయ జయ భువనై కమాన్య ! 
జయ జయ నందకుమార ! జయ జయ మూహానా కార ! 2 


= తోభోనం ఫి 


(శ్రీరాజగోపాలునకు శృంగారవిలోలునకు 
చారుముఖోల్లానునకు చంపకవనవాసునకు 1 


పీలాంబుద వేణికిని నిత్యకల్యాణికిని 
బొళువొబొమ కును చక్కొ-ని చంగమ్మకును. 2 


వం 


వం 


మన్నా రుజేవవిరచితము 


ఆసమవముయంబు న మహోోేల్లాసంబున ర-క్తాఖ్రనాయికారాజ 
గోపాలకులు వేడుకతో జోడుగాడి నటించి రట ెటు 
వలెనుం 


జావ దరువు ఫలా 


చం౫గను ను జత గడి చెలువమున్నారుస్వామి 
పొంగసచు నటించెం బొలంతులు గొలువ. 


ఇవ్విధంబున వివాహవమహోత్పవం బవధరించిన ర-క్వాళ్ల 
నాయికారాజనోపాలకు లాజలధిరాజుచేం బూజ లండి 
దవ్నీణద్వారకాపురంబునకన్న చదాపురంజై సకలసంపత్ప 
రంపరల నిగరం బగు తంజనగరంబు జేర వచ్చి తమ ముద్దు 
బట్టి యగు విజయరాఘవపట్టభ్యద్రుండు సవరించు వివిధోప 
చారంబుల నుట్ల సిల్లుచు నతనికి దీర్గాయురారోగ్య భాగ్యం 
బులు శాశ్టుతె శ్వర ఫ్రంబులు బాలింపుచు బంగారుసింగంపు 
మోము గద్దియపై 6 బేరోలగం బుండం దమసమ్ముఖంబున 
సమ్మదమ్మున "ముక్కి- నిలిచిన యవ్విజయ'రాఘ వేంద్రుని 
'జేరం బిల్చి గారవించి వాక లే మనుచున్నారు. 


జఫ గోపాలస్వామి చదివే పద్యం ఫా 
వీజయరాఘవవత్స ! యీపెండ్హి నీవు 
సంఘటింపంగ మామది చల్ల నయ్యం 
(బబలి నీవాయురారోగ రీ భాగ్యములను 
ధరణి వర్ధిల్లు మా చంద తారకముగ, 


అని యనురక్రిమూర నాదరించు రక్తాబ్బనాయికారాజ 
గోపాలకులకు వందనంబుం గావించి 'యావిజయరాఘ 
'వేషదుం జేమని విన్ష్షవింవుచున్నా (దు. - 


86 హేమాబ్దనాయికాస్త్వయంవర ము 


జావ విజేయరాఘవనాయకుండు చదివే పద్యం వ 


క. తలిదండ్రులు మోరలు నను 
బొలుపుగం (బియతనయు. డనుచుం బోవీంపంగా 
వలయు శుభంబులు జెందుచు 
వెలెసెద ధరలోన నెపుడు విజయము లెసగ౯. 


వ. అని మందలించు [వియనందనుం డగు మన్నా రుదాసు 
లాలింపుచు. జాల సము దమ్ము న రాజిల్లు నారక్తాబ్ణనా 
యికారాజగోపాలకుల సము ఖమ్మ న నీరాజనము లు 
జేకొని మంగళ ప్రదంబుగా దివ్యాంగన లిద్దలు నటించి 
రట యెటువ లెను. 


అసి దరువు = 
మంగళము సంపంగిమన్నా రు బేవ్రనకు 
మంగళము మహి తానుభావునకును 
మంగళము సరిలేని బంగారుబొవు కును 
మంగళము చక్కని చెంగమ్ముకు 
జయమంగళం శుభమంగళ్లమ్‌. 


క భరత వాక సం హా 
ఇవ్విధంబున చెవ్వయాచ్చు తాధిప(ప్రపొతుండును రఘు 
నాథజననాథపౌ[ తుండును విజయ రాఘవభూ పాలక(వ్రియ 
పు(తుండును రాజగోపాలాంబికాగ ర్భృకలశ జలధికువలయ 
మి(తుండు ను అతులకనక తులా(ప్రముఖనిఖలమపహోాదాన 
దీశాధురీణుండును అనేక్నాగహోర ప్రతిస్థాపన ప్రవీణుండును 


శ మ ద ననా నాకాక తత నామిని డు నడా లతిన ననన పు తనంత జాతా తాతల పప 
he _ నాయండు, ' 


వున్నారుచేవవిరచితము 


విజయ రాఘవాభ్యుదయాది (ప్రబంధనిబంభనణాతురీథా కే 
యుండును అతులిత కితృభ' క్రిగురుభ' క్రి, "భాగ భేయుండును 
మహి తానుభావుండును నస మన్నారుదేవుండు భువన స్త 
వసీయంబుగా హావణించిన హేమాబ్జ్ఞనాయికాస్ధయంవరం 
బను నాటకంబునకుం గథానాయక లగు ర-క్తాజునాయికా 
రాజగోపాలకులు తమ(వియపు(తుంతడై. భఛా(తిం బాలిం 
పదు. జాల వర్గిల్లు చున్న విజయ రాభ్హవభూపాలునకు సర్వ 
సర 0సవోధిపత విని త్యాయురారోగ వ్ర భఖ గ్యంబులు బాలించి 
రథశ్షింతురు గాత | 


వున్నారు జేవికి మంగళమ్‌. 
హేమాబ్ఞనాయికాన్నయంవరం సంపూర్ష ము. 


(క్రీరావముచం చాయ నమః. 


87 


